436 కైవల్యనవనీతము 


చేతం జేర్చంబడిన తేనెవలె ఆ సచ్చిదానందాది పదత్రయమందలి భావము తెలియులాగున 
వచింపుమని తాత్పర్యము. 
అవ :- సచ్చిదానందపదార్థములయిక్క ఐక్యమును (శుతిప్రమాణములచేత చెప్పం 
దొడంగి ప్రారంభకారణమును ఒద్దికగా శిష్యునకుం జెప్పుచున్నారు. 
శా॥ శీతస్యందశుచిత్వము ల్దలము శోచిష్కేశ మారక్తరు 

గ్లాతోష్ణత్వము లంచుం బల్క నొకం డౌ చందంబున న్ఫూతసం 

జాతంబం దనృతాదుల నదుప నా సచ్చిత్సుఖధ్వాన సం 

భూతార్థంబులు బ్రహ్మమందొకటిగాం బొల్పొంద భేదంబులై. 137 
టీకా :- శీతస్యందశుచిత్వముల్‌-శీత =చల్లందనము, స్యంద=పల్చనగా జరుగుట, 
శుచిత్వములు=శు భ్రత, జలము=ఈ (మూండును) నీరే, ఆరక్తరుగ్గాతోష్టత్వములు -ఆరక్త= 
అంతటను నిండిన యెబుపును, రుగ్గాత=ప్రకాశమును పుట్టించుటయును, ఉష్టత్వము= 
వేండిమియును, శోచిషేశము=ఈ (మూండును) అగ్నియే, అంచు౯=ఈ ప్రకారమని, 
పల్మ£=పలికినను, ఒకండౌ చందంబునక£౯=ఒకటియే ఐనట్లు, భూతసంజాతంబందు౯- 
భూత =ఆకాశాదిపంచభూతములవలన, సంజాతంబందు£౯ =పుట్టినటువంటి లోకమందు, 
అన్ఫతాదుల£౯-అన్ఫత =అసత్యమే, ఆదుల£=మొదలుగాంగలవానిని, అనంగా, సత్తు, చిత్తు, 
ఆనందము అనెడి మూంటియందుగల అన్ఫత జడ దుఃఖములను, చదుప౯=నాశము 
చేయంగాను, అసచ్చిత్సుఖధ్వానసంభూతార్థంబులు -ఆ =అట్టి, సత్‌ =సద్రూపముయొక్కయు, 
చిత్‌=చిద్రూపముయొక్కయు, సుఖ =ఆనందరూపముయొక్కయు, ధ్వాన=శబ్దములచేతను, 
సంభూత=పుట్టిన, అర్థంబులు=భావములు, (బ్రహ్మమందు౯=పరబ్రహ్మమందు, ఒకటిగా౯= 
ఒకటిగానే, అభేదంబులై=భేదములేనివై, పొల్పొందు౯=ప్రకాశించును. 
తాత్పర్యము :- చల్లందనమును పల్చనగా జరుగుటయును శుభ్రతయును అనెడు పేళ్లచేత 
జలము ఒక్కటియైనట్లును, ఎజుపును ప్రకాశమును ఉష్టమును అనెడి నామములచేత 
అగ్ని ఒక్కటియైనట్లును, ఆకాశాది పంచభూతవికారమైన ప్రపంచమందు అన్ఫతజడ 
దుఃఖాదులు నిరసించినను సచ్చిదానంద శబ్బార్థములు పరబ్రహ్మమందు ఒకటిగానే 
భేదములేనివై ప్రకాశించునని తాత్పర్యము. 


అనంగా నిప్పునందును, నీటియందును కలిగిన గుణములగు వేండిమి, ఎజుపు, 
శైత్యము, శుభ్రత మొదలయినవానిని విచారింపంగా వేజుగాక వానియొక్క స్వరూపములే 
ఐనట్లు, అసత్యరూపమై జడరూపమై దుఃఖరూపమైయుండునట్టి ప్రపంచసమూహముల 
యొక్క పరిహారమువల్ల సచ్చిదానందస్వరూపమైనది ఒక్కటిగా ప్రకాశించునని 
తెలియవలెను. 


217 


కైవల్యనవనీతము 433 


పేరుగలదు. ఆ యసంగమము సామాన్యంబు విశేషంబునన ద్వివిధంబైయుండును. 
సామాన్యాసంగ మనంగా-శబ్దాదివిషయములందుం గర్తయు, బాధ్యుండును, బాధకుండును, 
నేంగానని నిశ్చయించుకొని సుఖదుఃఖంబులు దైవాధీనంబులని భావింపుచు 
భోగసంయోగములు రోగవియోగంబులని యెంచి సర్వంబును గాలవశంబగుటవలన 
దేనియందును నాశపడక యుండునట్టి స్థితి. విశేషాసంగమ మనంగా- పైని జెప్పిన 
క్రమనియోగంబువలనను, దుర్దనవియోగంబువలనను, ఆత్మజ్ఞాన ప్రయోగంబువలనను, 
పురుషప్రయత్నంబువలనను సంతతాభ్యాసముచేయుటచేత పరమవస్తువు కరతలామలకంబై 
తోంచుచుండ సంసారపారావారంబునకుం బారంబునగు పరతత్త్వస్థితిని జెంది మౌనియె 
పరమశాంతినింబొందుట. ఇట్టి తృతీయభూమినికన్న మహాపురుషుండు సర్వసంకల్పము 
లుడిగి బ్రహ్మనిష్టయందు మనస్సును లయింపంజేయును. మతియు నీమూండు 
భూమికలలో దేనినైననొక్కటిని పొంది మృతుండగువాండు దేవయానములందు దేవతాస్త్రీతోం 
గూడి అమరలోకంబున అపరిమితభోగంబులందుచు పుణ్యపాపవిచయంబుడిగి పోవం 
గా “శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో హి జాయతే, అథవా యోగినామేవ కులే 
భవతి ధీమతామ్‌” అను గీతావచనమురీతిని భూమియందు శ్రీమంతులును, ధీమంతులును 
ఆచారవంతులును అగు వారి యిండ్లయందుంబుట్టి ముందు తానువదలిన భూమికకుం 
జేరి అందుండి క్రమముగా పై భూమికకునెక్కి స్వాంతముంజెంది అంతములేని పరమాత్మయే 
తానగునని భావము. మొదటి మూండుభూమికలయుందును జన్మముగలదు. 
తక్కినవానియందు జన్మములేదు. సత్త్వాపత్తి యనంగా-పై మూంటిని అభ్యసించి 
యింద్రియార్ధములందిచ్చమాని దై ప్రతభావములేక ప్రపంచమును స్వప్పతుల్యముగా తలం 
చుచు నిర్మలుండై ఆత్మనిస్టగలిగి ప్రకాశించుట. అసంసక్తి యనంగా- పై నాలుగు 
భూమికలయందు అభ్యాసమువలన త్రిగుణములయొక్కయు విషయములయొక్కయు 
సంగమంబులేక సత్తామాత్రమై నిలచి అనంగా నిద్రలోవలెనుండి బ్రహ్మనిష్టయందు 
గుజితప్పకయుండుట. పదార్థాభావన అనంగా- అభ్యాసముచేత ఐదవభూమికక్కిన 
వాండు వాసనాసంచయశూన్యుండై ఘనభావమునొంది సర్వదృశ్యములులేక అద్వైతభావము 
గలిగియుండుట. అనంగా బ్రహ్మము తానేయను జ్ఞప్తి విడువకుండుట. తురీయ 
మనంగా-పై ఆబుభూమికలయందలి భేదాభేదములంజక్కంగాం దెలిసికొని పరబ్రహ్మ 
మాత్రముగా నుండుట. దానిని కొందజు బ్రహ్మయనియు కొందటు విష్ణువనియు, కొందజు 
రుద్రుండనియు, కొందటు జీవుండనియు, కొందటు శూన్యమనియు, కొందజు 
కాలమనియు, కొందటు ప్రధానము మొదలయినవనియు ఇట్లనేకులు అనేక రీతుల 
వక్కాణింతురు కాంబట్టి దానికి నామరూపంబులు లేకుండినను గల్పితనామంబులు 
చెప్పంబడును. ఈ సప్తభూమికలను అభ్యాసముచేయువాండు బ్రహ్మవిద్యరిష్ణుండై 


434 కైవల్యనవనీతము 


విదేహముక్తిం జెందునని భావము. వీనిలో మొదటిభూమికాత్రయము ప్రపంచవ్యవహారము 
గలది గనుక జాగ్రదవస్థయగును. చతుర్ధభూమికయందు రూపనామములతోంగూడిన 
ప్రపంచము స్వప్ప్నమురీతిగాంగనంబడును. గావున స్వప్నావస్థయగును. పంచమషష్ట 
భూమికలయందు సకలసంకల్పములు శూన్యమై నిదురవలె ప్రపంచముతోంచుటచేత 
సకలమైన వాసనలు క్రీణమై పరిపూర్ణమైన ప్రపంచము తేజోమయమైన పరమాత్మగాం 
గనంబడుచున్నందువలన సుషుప్యవస్థయనంబడును. సప్తమభూమిక అవాజ్మానసగోచరము 
కాంబట్టి దానిని తుర్యమని తుర్యాతీతావస్థయని చెప్పుదురు. వీనిలో తుర్యమును 
పొందినవాండు జీవన్ముక్తుండని తుర్యాతీతమును పొందినవాండు విదేహముక్తుండని 
(గ్రహింపదగును. 

అవ :- సచ్చిదానందలక్షణమును గుతించి సలక్షణముగం జెప్పితింగాన ఇంకనేదైన 
సందేహముండినయెడల అడుగుమని ఆచార్యులు చెప్పుచున్నారు. 


మ॥ తగ బోధించితి మోదపంచకము చిత్సంతోష మాలింపు మొ 

ప్పుగ వాక్రుచ్చెద మాయం దెల్పు తటియు న్ఫోధించితి న్లాదెయి 

మ్ముగ సచ్చిత్సుఖశబ్దభావముల నామోదించు మంచు న్లమం 

బుగ నాత్మాదయతోషయుగ్మ మజ నీ బుద్ధి న్దెగ న్వేండుమా. 135 
టీకా :- (ద్వంద్వరహితుండవైన శిష్యుండా) తగ౯=లెస్సగాను, మోదపంచకము౯=అయిదు 
విధములైన ఆనందములను, బోధించితి౯=తెలియంజేసి తిని, చిత్సంతోషము౯= 
జ్ఞానానందమును, ఒప్పుగక=ప్రకాశించునటులు, వాక్రుచ్చెద౯=తెలియంజెప్పుచున్నాను, 
ఆలింపుము=వినుము, మాయక£౯=మాయాస్వరూపమును, తెల్పు తజియు£౯=తెలియం 
జేయుసమయమందు, ఇమ్ముగక£=బాగుగాను, సచ్చిత్సుఖశబ్దభావములక-సత్‌= (పరబ్రహ్మ 
మందలి ఒప్పుచుండెడి) సల్లక్షణము, చిత్‌=చిల్లక్షణము, సుఖ=ఆనందలక్షణము అనెడి, 
శబ్దడ=శబ్దములమూంటి యొక్క, భావములక=తాత్సర్యములను, ఆత్మాద్వయతోషయుగ్మము - 
ఆత్మ=ఆత్మానందము, అద్వయతోష=అద్వితీయానందము, యుగ్మము =అనెడి యీ రెంటిని, 
క్రమంబుగ౯=వరుసగాను, ఆమోదించుమంచు£=వినుమనిచెప్పుచు, ము౯=ముందు, 
బోధించితింగాదె =తెలియంజెప్పితినిగదా, అజ =కొజంతను =(అనంగా సందేహమును), నీ 
బుద్దిక తెగన్వేండుమా -నీ =నీయొక్క బుద్ధిక=అంతఃకరణమందు, (ఉందెనేని) తెగ£= 
నశించునటులు, వేండుమా =అడిగికొనుమా! 
తాత్పర్యము :- ద్వంద్వరహితుండవైన శిష్యుండా! వరుసగా అయిదువిధములైన 
ఆనందములను తెలియంజేసితిని. జ్ఞానానందమును ఇంకంజెప్పంబోవుచున్నాను వినుము. 
ముందుమాయాన్వరూవమును తెలియంబజఅచెడు సమయమందుం జక్కంగా 


218 


కైవల్యనవనీతము 435 


పర(బ్రహ్మమందలి సల్లక్షణ చిల్లక్షణ ఆనందలక్షణములను శబ్బములమూంటి యొక్క 
తాత్సర్యములను ఆత్మానందాద్వైతానందములరెంటిని తెలియంబజచితినిగదా? ఇంక నీ 
అంతఃకరణమందు6 గొజంతయుండెనేని అది నశించుటకుంగాను వేండుకొనుమని 
తాత్పర్యము. 

అవ :- ఆత్మ సచ్చిదానందమని తెలిసియును దాని నిజమైన స్వానుభూతి వెలుపలవచ్చు 
నిమిత్తము (శుతియుక్త్యృనుభవములను చేరియుండెడి కూడికను తెలియనడుగు 
చున్నాండు. 


మ॥ శరసంజన్ము జగంబు న న్లనిన యాచార్యేంద్ర! వేజైన త 

ద్వరసచ్చిత్సుఖ శబ్దభావములు మత్స్వాంత స్థిరం బెట్లగు 

నరం బర్యాయ పదాళిరేఖననుబంధంబొప్పమింజేసి యే 

కరసాఖండము నౌ మధుక్రియ నెజుంగం బల్కు మాయర్థమున్‌. 136 
టీకా :- శరసంజన్ముజగంబునన్లనిన యాచార్యేం[ద్ర-శర=రెల్లుదర్భయందు, సంజన్ముః= 
ఉద్భవించిన కుమారస్వామిని, జగంబు౯=నామరూపాత్మకమైన ప్రపంచమును, న£= 
నన్నును, కనిన=పుట్టించిన, ఆచార్యేంద్ర=గురుశ్రేష్టుండవైన సదాశివమూర్తీ, తద్వరసచ్చిత్సుఖ 
శబ్దభావములు-తత్‌=ముందుచెప్పిన, వర=శ్రేష్టమైన, సత్‌=(దేశకాలవస్తు పరిచ్చేద 
శూన్యమైన) సత్తనెడి, చిత్‌=(జడరహితమైన ) చిత్తనెడి, సుఖ=(దుఃఖరహితమైన) సుఖమనెడి, 
శబ్ద=(మూండు) శబ్దములయందలి, భావములు=తాత్సర్యములు, వేజిన౯=వేబువేటుగా 
నులడినను, మత్స్వాంతస్థిరంబు -మత్‌ =నాయొక్క స్వాంత =(విషయముల యందు 
ప్రవర్తించెడి) మనస్సునకు, స్థిరంబు=నిల్మడ, ఎట్లగు౯=ఏ ప్రకారము కలుగును, ధర౯= 
భూమియందు, పర్యాయపదాళిరేఖక౯=పర్యాయనామములయొక్క సమూహమువలెనే, 
అనుబంధంబు =సంబంధము, ఒప్పమిక౯=కూడకుండుటవలన, ఏకరసాఖందము౯-ఏక = 
ఒక్కటిగానైన, రస=మధురాదిరసములతోం గూడిన, అఖండము౯=పరిపూర్ణమును, 
బె=అగునట్టి, మధుక్రియక=(తేనెటీంగలు నానావిధపుష్పముల యందలి మకరందము 
దెచ్చి ఒకటిగా చేర్చెడు) తేనెవలె, ఆ యర్థము౯=ఆ సచ్చిదానందాది పదత్రయమందలి 
భావమును, ఎజుంగ౬= తెలియులాగున, పల్ముము=వచింపుము. 
తాత్పర్యము :- కుమారస్వామిని జగత్తును నన్నును కనిన గురుస్వామివైన సదాశివమూర్తీ! 
ముందుచెప్పిన శ్రేష్టములైన సచ్చబ్ద చిచ్చబ్బ ఆనందశబ్దములనెడి మూంటి యొక్క 
తాత్పర్యములు వేజైనను నాయొక్క విషయములయందు ప్రవర్తించెడి మనస్సునకు నిల్మడయే 
ప్రకారముగా కలుగును. భూమియందు పర్యాయనామములవలెనే సంబంధము 
కూడకుండుటచేత ఒకటిగానైన మధురాదిరసములతోంగూడి పరిపూర్ణమగు తేనెటీగల 


ఇంద్రియములకు గోచరించనిదియు, అశరీరము=శరీరము లేనిదియు, అద్వయము= 
ద్వంద్వములేనిదియు, అసాధ్యము =సాధ్యముగానిదియు, అతీంద్రియము =ఇంద్రియముల 
నతిక్రమించి యుండునదియు, అ(ప్రతర్యము=తర్మయుక్తులకు లభ్యముగానిదియు, 
ఇట్లు=ఈ ప్రకారము, అరయక£=విచారించంగాను, నిషేధనామములు =త్రోయంగా నిలువం 
బడిన అర్థముయొక్క పేళ్లును, సుతా=కుమారా, బహుభంగుల£ =అనేకవిధములుగాను, 
శ్రుతులు=వేదములు, ఆదుక£=పల్మును. 

తాత్పర్యము :- నశించనిదియు, ఈడులేనిదియు, వ్యాధులు లేనిదియు, చెప్పుటకు 
నలవిగానిదియు, రెండవదిలేనిదియు, ప్రాగభావ, ప్రధ్వంసాభావ, అన్యోన్యాభావ, 
అత్యంతాభావములనెడి నాలుగువిధములైన అభావములుకానిదియు, చలించనిదియు, 
ఖండముగానిదియు, పుట్టుకలేనిదియు, ఇట్టిదట్టిదని చెప్పుటకు వీలుపడనిదియు, 
అంతములేనిదియు, పుట్టుకయనెడి దోషము మొదలగునవి లేనిదియు, నిర్మల 
మయినదియు, స్పృశింపందగనిదియు, చింతించుటకు అశక్యమయినదియు, కారణము 
లేనిదియు, మూర్తద్రవ్యముకానిదియు, వికారశూన్యమయినదియు, లింగవిభక్తులు 
లేనిదియు, దుష్టముగానిదియు, అవయవశూన్యమైనదియు, కళలు మీటినదియు, 
ప్రకృతిగుణములేనిదియు, క్రిందికింబడనిదియు, తెలియశక్యము గానిదియు, క్షరము 
గానిదియు, సాధనాంతరాపేక్షలేనిదియు, సమానములేనిదియు, మృతముగానిదియు, 
అంతరహితమయినదియు, మనస్సు మొదలయిన ఇంద్రియములకు గోచరించనిదియు, 
ద్వంద్వములు లేనిదియు, సాధ్యముగానిదియు, ఇంద్రియముల నతిక్రమించి 
యుండునదియు, తర్మయుక్తులకు లభ్యముగానిదియు, ఈ (ప్రకారము విచారించంగాను 
త్రోయంగా నిలువంబడిన పేళ్లను కుమారా! అనేక విధములుగాను వేదములు 
పలుకుచున్నవని తాత్సర్యము. 


నిరంజనంబు అనంగాః- 'నిర్ణతమంజనం యస్య తత్‌ నిరంజనం'-అని వ్యుత్పత్తి. 
అంజనమనంగాం గాటుక. అది భూతాంజనము, ధనాంజనము, దేవాంజనము, 
చోరాంజనము మొదలైన సాధనములద్వారా భూతధనాదులను దెలిసికొనిన చందమున 
ఆ పరబ్రహ్మమును దెలిసికొన నలవిగాదుగనుక నిరంజనంబని చెప్పంబడెను. 
అద్వయమనంగా క్‌ ద్వంద్వరహితమైనది. ఇచ్చాద్వేషములవలనం గలిగినటువంటి 
శీతోష్టసుఖదుఃఖాదులు ద్వంద్వములు. ఆ పరబ్రహ్మము అట్టివానియందు మోహముచేతం 
దగులుకొననిదియని (గ్రహింపవలయును. 
అవ :- ఈ విధముగాం జెప్పంబడిననామములయొక్క ఏకత్వమును జెప్పుచున్నారు. 


శా॥ ఈ రీతి న్విధి సన్నిషేధములం దా నీక్షించి తత్తద్గుణ 
శ్రీ రంజిల్ల సమాఖ్యలం దెలుపు ధాత్రి న్వేద మానామవి 


219 


కైవల్యనవనీతము 437 


అవ :- సచ్చిదానందైకమత్యము స్థిరపడుటనుగూర్చి వేద మొకటిగాం జెప్పిన ప్రియమైన 
పేళ్లలో విధినామములను రెండు పద్యములచేతం జెప్పుచున్నారు. 
మ॥ పరమార్థంబు నిదాన మేకము పరబ్రహ్మంబు నిత్యంబు స 
త్పరిపూర్ణంబు సనాతనంబు నిజ మాప్తంబాత్మ బోధంబు సు 
స్థిర మాద్యంబు శమంబు శాంతము మహాజీవంబు తుర్యంబు పు 
ష్కర మాలక్ష్యము దృక్కు తత్త్వము ప్రకృష్ణజ్యోతి యంచున్దగన్‌. 188 
మ॥ పర మేకాంతము సర్వశక్తము చతుష్పాదంబు సత్యంబు దు 
స్తరమోంకారము జ్యోతి పావనము హృద్యంబుత్తమం బాధ్యమం 
బర మాధారము సాక్షి కేవలము సంప్రజ్ఞానభూతం బనా 
వరుస న్సద్విధినామము ల్దైలియ మున్వాక్రుచ్చె వేదం బిలన్‌. 139 
టీకా :- పరమార్ధంబు-పరమ=అతిశయమైన, అర్ధంబు =వస్తురూపమైనదియు, నిదానము = 
జగత్తునకు ఆదికారణమైనదియు, ఏకము=ముఖ్యమైనదియు, పర =అతిశయమైన, 
బ్రహ్మంబు=గొప్పదియు, నిత్యంబు =శాశ్వతమైనదియు, సత్పరిపూర్ణమ్‌ -సత్‌=శ్రేష్టముగా, 
పరిపూర్ణము =అంతటనిండియుండునదియు, సనాతనంబు =అనాది అయినదియు, 
నిజము =యథార్థమైనదియు, ఆప్తంబు=అంతటమైత్రిగలిగియుండునదియు, ఆత్మ 
స్వస్వరూపమైనదియు, బోధంబు=జ్ఞానస్వరూపమైనదియు, సుస్థిరము =కదలనిదియు, 
ఆద్యంబు=మొదటిదియు, సమంబు=సమభావమైనదియు, శాంతము=శాంతస్వరూప 
మైనదియు, మహాజీవంబు=సకలజీవులకు జీవమైనదియు, తుర్యంబు=పదియాజవ 
భాగమైనదియు, పుష్కరము =సమృద్దిగా నుఠందునదియు, ఆలక్ష్యము =లక్షణముచేత 
అంతటచూడంబడునదియు, దృక్కూదృగ్రూపమైనదియు, తత్త్వము =తత్త్వస్వరూప 
మైనదియు, ప్రకృష్ణజ్యోతి - ప్రకృష్ణ=అత్యుత్మృష్టమైనదియు, జ్యోతి =ప్రకాశమైనదియు, 
తగక౬౯=లెస్సగాను, అంచు౯=ఈ ప్రకారమనియు, క్రిందిపద్యముతో నన్వయము. 
ఇలక£్‌=భూమియందు, పరము =అంతటికి పరమైనదియు, ఏకాంతము = 
ఏకాంతముగా నుండునదియు, సర్వశక్తము=సకలసామర్థ్యములుగలదియు, చతుష్పాదంబు 
=నాలుగుపాదములుగలదియు, సత్యంబు =సత్యస్వరూపమైనదియు, దుస్తరము= 
దుర్లభమైనదియు, ఓంకారము=ప్రణవస్వరూపమైనదియు, జ్యోతి=జ్యోతి స్వరూప 
మయినదియు, పావనము =పవి(త్రమైనదియు, హృద్యంబు=మనోజ్ఞమయినదియు, 
ఉత్తమంబు =శ్రేష్ట్మమయినదియు, ఆధ్యము=ప్రభువైనదియు, అంబరము=ఆకాశ 
స్వరరావమయినదియు, ఆధారము=అన్నిటి కీ ఆధారమయినదియు, సాక్షి = 
మధ్యన్గమైనదియు, కేవలము=ముఖ్యమయినదియు, సంటప్రజ్ఞానభూతంబు= 


438 కైవల్యనవనీతము 


జ్ఞానస్వరూపమయినదియు, అనక౯=అనునట్లుగాను, వరున£౯=క్రమముగాను, 
సద్విధినామములు-సత్‌=శ్రేష్టములైన, విధినామములు =నిర్ణయములైన పేళ్లు, తెలియక౯= 
తెలియునట్లుగాను, ము£=పూర్వమందు, వేదంబు=[శ్రుతి, వా(క్రుచ్చె౯=వచించెను. 
తాత్సర్యము :- అతిశయమైన వస్తురూపమయినదియు, జగత్తునకు ఆది కారణ 
మయినదియు, అతిశయమైన గొప్పదియు, శాశ్వతమయినదియు, శ్రేష్టముగా అంతటను 
నిండియుండునదియు, అనాది అయినదియు, యథార్థమయినదియు, అంతట మైత్రిగలిగి 
యుండునదియు, స్వస్వరూపమయినదియు, మొదటిదియు, సమభావ మయినదియు, 
శాంతస్వరూపమయినదియు, సకలజీవులకు జీవనమయినదియు, పదియాబివ 
భాగమయినదియు, సమృద్ధిగా నుండునదియు, లక్షణముచేత అంతటను చూడం 
బడునదియు, దృగ్రూపమయినదియు, తత్త్వస్వరూపమయినదియు, అత్యుత్మృష్టమైనదియు, 
ప్రకాశమయినదియు, భూమియందు అన్నిటి కిని పరమయినదియు, నేకాంతముగా 
నుండునదియు, సకలసామర్థ్యములు గలదియు, నాలుగుపాదములు గలదియు, 
సత్యస్వరూపమయినదియు, దుర్లభమయినదియు, ప్రణవస్వరూపమయినదియు, జ్యోతిః 
స్వరూపమయినదియు, పవిత్రమైనదియు, మనోజ్ఞమయినదియు, (్రేష్టమయినదియు, 
ప్రభువైనదియు, ఆకాశస్వరూపమయినదియు, అన్నిటికిని ఆధారమయినదియు, 
మధ్యస్థమయినదియు, ముఖ్యమయినదియు, జ్ఞానస్వరూపమయినదియు అనునట్లుగా 
క్రమముగా శ్రేష్టములగు నిర్ణయములైన పేళ్లు తెలియునట్లుగాను పూర్వమందు (శ్రుతి 
వచించెనని తాత్పర్యము. 

ఈశావాస్యము మొదలయిన ఉపనిషత్తులయందుం జెప్పంబడిన నామములు 
త్రయోదశవిధములు. వానిలో విధినామములు నిషేధనామములు ముఖ్యములు. 
వేదమందు బ్రహ్మస్వరూపమునకు నిర్ణయములైన పేళ్లు విధినామములనంబడును. అనం 
గా వానికంటె నుత్మృష్టమయినవి లేవని భావము. “సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానీతి 
శాంత ఉపాసీతొ, “ఆత్మానమేవ వేదాహం బ్రహ్మాస్మీ " “ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో 
మంతవ్యో నిదిధ్యాసితవ్యః”-అను మొదలైన వాక్యములయందు చెప్పంబడ్డట్లు సర్వము 
బ్రహ్మమనియు ఆ బ్రహ్మమందుండియే సర్వము కలుగుచు ఉజ్జీవించుచు లయించుచు 
ఉన్నదని శాంతచిత్తుండై ఉపాసించి తన్నెటింగి తానే బ్రహ్మమనియు ఒకరివలన చూడం 
బడెడువాండు, వినంబడెడువాండు, మననముంజేయంబడెడువాండు, నిదిధ్యాసముంజేయం 
బడెడువాండు ఆత్మస్వరూపుండైన తానేగదాయనియు, అనంగా, ఏవేని కండ్లకుంగనం 
బడుచు కర్ణములకు వినంబడుచున్నవో అవియన్నియు ఆత్మన్వరూవ మని 
భావించవలయునని వేదాభిప్రాయము. 


220 


కైవల్యనవనీతము 439 


అవ :- నిషేధనామములను రెండు పద్యములచేతం జెప్పుచున్నారు. 


మ॥ అవినాశం బతులం బనామయ మవాచ్యం బద్వితీయం బభా 

వవిహీనం బచలం బఖండ మజ మవ్యక్తం బనంతంబు సం 

భవదోషాదివివర్ణితం బమల మస్పర్శం బచింత్యం బే 

తు వమూర్తం బవికార మవ్యయము నిర్గుష్టం బనాం బేళ్లగున్‌. 140 
చ।॥। నిరవయవంబు నిష్మళము నిర్గుణ మచ్యుత మ(ప్రమేయ మ 

క్షరము నిరంజనం బసదృశం బమృతంబు నిరంతరం బగో 

చర మశరీర మద్వయ మసాధ్య మతీంద్రియ మప్రతర్మ్యమి 

ట్లరయ నిషేధనామముల నాడు శ్రుతు ల్పహుభంగుల న్సుతా! 141 


టీకా :- అవినాశంబు =నశించనిదియు, అతులంబు =ఈడులేనిదియు, అనామయము= 
(దేహేంద్రియవ్యాపారములు లేకుండుటంబజేసి) వ్యాధులు లేనిదియు, అవాచ్యంబు= 
చెప్పుటకు నలవిగానిదియు, అద్వితీయంబు=ఆత్మస్వరూపమునకంటె రెండవది లేనిదియు, 
అభావవిహీనంబు=ప్రాగభావ, ప్రధ్వంసాభావ, అన్యోన్యాభావాత్యంతాభావములనెడి 
నాలుగువిధములైన అభావములులేనిదియు, అచలంబు =చలించనిదియు, అఖండము 
=ఖండముగానిదియు, అజము =పుట్టుకలేనిదియు, అవ్యక్తంబు =ఇట్టిదట్టిదని చెప్పుటకు 
వీలుపడనిదియు, అనంతంబు =అంతములేనిదియు, సంభవదోషాదివివర్ణితంబు -సంభవ= 
పుట్టుకయనెడి, దోష=దోషమే, ఆది=మొదలగునవి, వివర్ణితంబు=లేనిదియు, అమలము= 
నిర్మలమయినదియు, అస్పృశంబు=స్ప ఎ్రైశింపందగనిదియు, అచింత్యంబు= చింతించుటకు 
అశక్యమయినదియు, అహేతువు=కారణములేనిదియు, అమూర్తంబు= మూర్తద్రవ్యము 
కానిదియు, అనంగా కంటికి కనంబడనిదియు, అవికారము= షడ్వికారములేనిదియు, 
అవ్యయము =లింగవిభక్తులు లేనిదియు, నిర్గుష్టంబు =దుష్టము గానిదియు, అనా౯= 
అనునట్లుగాను, పేళ్లు=:నామములు, అగు౯=అగును. 

నిరవయవంబు=(ఆ పరమాత్మ మాతృపితలు లేనిదగుటవలన) అవయవశూన్య 
మయినదియు, నిష్మళము =కళలకు మీతినదియు, నిర్గుణము=ప్రకృతిగుణములు లేనిదియు, 
అచ్యుతము =(అంతటను ఆ (బ్రహ్మమేయున్నది గనుక జరుగుటకు వేజుజాగా 
లేనిదగుటవలన) క్రిందికింబడనదియు, అప్రమేయము=(ప్రమాత, ప్రమాణము, 
ప్రమేయము అను త్రిపుటిరహితమయినది గనుక) తెలియనశక్యమయినదియు, 
అక్షరము=క్షరము గానిదియు, (అనంగా నశించనిదియు) నిరంజనంబు =సాధనాంతరాపేక్ష 
లేనిదియు, అసదృశంబు=సమానములేనిదియు, అమృతంబు =మృతముగానిదియు, 
నిరంతరంబు =అంతరరహితమయినదియు, అగోచరము= మనస్సు మొదలయిన 


444 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- త్రిపరిచ్చేదశూన్యమైన సద్రూపమును, త్రికాలావేద్యమైన చిద్రూపమును 
ఒకటేయగును. ఆ సత్తుచిత్తులు రెండును వేజనినను అన్ఫతజదములౌను. అప్పుడు 
సర్వప్రపంచమునకు విలక్షణుండైన సాక్షి యెక్కడందోంచును. అనంగా సత్తునకు, చిత్తు 
వేజైినయెడల సాక్షిదోంచదనియు, చిత్తునకు సత్తు వేజైినయెడల నిల్మడ ఎవ్విధమునను 
కలుగదనియు భావము. ఆ చిత్తును ఆనందమునకు హేతువనినను అది 
జడస్వభావముగలదియగునే అప్పుడు ఆనందానుభవము ఏ ప్రకారమగును. కాంబట్టి 
ఆ సత్తుచిత్తులయొక్క జంట ఏకమైనపక్షమందు దానియందే అంతఃకరణమందుం దోం 
చెడి దుఃఖములు నశించి నిరతిశయానందమగునని తాత్పర్యము. 

ఆత్మన ద్రూూవమనుటకు “కేనావ్యబాధి తత్వేన త్రికాలే9_ ప్యేకరూవతా, 
విద్యమానత్వమ స్వేతత్త ద్రూపత్వం సదాత్మనఃి-అను శ్లోకార్ధము చొప్పున ఏ వస్తువు దేనిచే 
తను బాధింపంబడక మూండుకాలములందును ఏకస్వరూపముగ నుంటున్నదో ఆ పదార్థమే 
సద్రూపమని భావము. త్రికాలములయందు నెవ్విధమునను దేనిచేతను బాధింపంబడనిది 
ఆత్మయేగనుక అదియే సద్రూపము. ఇందుకు అనుభవదృష్టాంతము. బీదవాండు తాను 
పూర్వజన్మమందెవ్వరికిని బెట్టని హేతువుచేత నీ జన్మమందు బీదతికము ననుభవించెద 
ననియు ఇప్పుడెవ్వరికైన నేదైనను ఇచ్చుటకు చాలనివాండనైయున్నాను గాన ఇంకరాం 
బోవు జన్మమందును దరిద్రుండునుగానే యుందుననియు చెప్పుటచేతను భాగ్యవంతుం 
డుతాను మునుపటిజన్మమున దానధర్మములు సలుపుటచే నీ జన్మమునం గలిమిగలవాం 
డనై పుట్టితిని గనుక మజుజన్మమునందును ఇట్లే యుండుటకు దానాదులు చేసితేనేగదా 
యని తలంచుటచేతను ఈ రీతినే వేదవిహితములగు కర్మానుష్టానపరులును 
ఈశ్వరభక్తులును తమతమ కర్మోపాసనలచేత నీ జన్మమున సత్మర్మప్రవర్తనలును 
దైవభక్తులును గలిగినవనియు వానిచేం దమకు పరలోకసౌఖ్యములును భగవత్సాన్నిధ్య 
పదవులును కలుగునని యెంచుటలచేతను కాలత్రయమందును ఆత్మయున్నదని 
అనుభవసిద్ధమే గదా! మతియు యుక్తిచేత విచారించినయెడల మనమిప్పుడు 
సశరీరులమేగదా! ఆ శరీరములు పూర్వజన్మమందు చేసిన కర్మముచేతనే గదా 
కలిగననవలయును. ఎందుకనంగా- చెట్టువలనం గలిగిన విత్తనము ఆ చెట్టునకుం 
గారణముగానట్లు ఈ శరీరములు ఈ జన్మమునం జేసిన కర్మకు కారణమనరాదు గనుక 
పూర్వజన్మఫలమనియే చెప్పవలయును. దేహములేనియెడల కర్మచేయ సరిపడదు గనుక 
తొల్లిటిజన్మమందును దేహము కలదనియే స్ఫురించుచున్నది. ఆ జన్మమున ఆ దేహమెట్లు 
కలిగెనని యోజించిన అంతకు పూర్వముచేసిన కర్మవలననని రూఢిపడుచున్నది. 
ఇందువలన శరీరపరిగ్రహణము అనేక కల్పములనుండి వచ్చుచున్నట్లు స్పష్టమగుచున్నది. 
కావున యుక్తిచేతను, ఆత్మత్రికాలాబాధ్యమయిన సద్రూపమనియే సాధింపనైనది. ఆ 


221 


కైవల్యనవనీతము 441 


స్తారార్థం బొకండైనభాతి సుత! సత్సంవిత్సుభోక్యర్థము 

లేరు న్ఫూర్ణమునందు నీవ యదియై చెన్నొందు మెవ్వేళలన్‌. 142 
టీకా :- సుత=కుమారా, ఈ రీతి౯=ఈ ప్రకారముగాను, విధిసన్నిషేధములక -విధి= 
నియతిపూర్వకములను, సత్‌=లెస్సగాను, నిషేధములక=త్రోయంబడంగా నిలిచినవానిని, 
తాజ=తానైన, వేదము=వేదమైనది, ఈక్షించి=పరమాత్మనుచూచి, తత్తద్దుణ శ్రీరంజిల్లక- 
తత్తత్‌ =అప్పుడప్పుడు నూతననూతనములుగా జనించెడి, గుణ=పరమాత్మునియందలి 
ప్రకృతిగుణములచేత, శ్రీ=సంపదైశ్వర్యములచేత, రంజిల్ల==ప్రకాశించయగాను, సమాఖ్యలః 
=నామధేయములను, తెల్పుక=తెలియంజేయును, ధాత్రి౯=పుదమియందు, ఆ నామ 
విస్తారార్థంబు-ఆ నామ=ఆ పేళ్ళయొక్క విస్తార= విస్తరించిన, అర్థంబు=తాత్సర్యము, 
ఒకందైనభాతి£ =ఒక్కటియేయైనట్లు, సత్సంవిత్సుఖోక్యర్థముల్‌-సత్‌=సత్తనెడి, సంవిత్‌= 
చిత్తనెడి, సుఖ=ఆనందమనేెడి, ఉక్తి=-శబ్బములయందలి, అర్థములు =తాత్పర్యములు, 
పూర్ణమునందు£ =అఖండాకారపరబ్రహ్మమునందు, చేరు౯=ఒకటి గానే కూడును, 
ఎవ్వేళల==సర్వకాల సర్వావస్థలయందు, నీవ=నీవే, అదియె=(అపరోక్షజ్ఞానముచేత) ఆ 
పరబ్రహ్మమై, చెన్నాందుము=ప్రకాశింపుము. 
తాత్పర్యము :- కుమారా! ఇవ్విధముగా తానైన వేదము విధిపూర్వకముగాను 
నిషేధపూర్వకముగాను పరమాత్మను తానుగా యోజించి అప్పుడప్పుడు క్రొత్తక్రొత్తగాం 
బుట్టెడి పరమాత్మునియందలి వివర్లోపాదానప్రకృతి గుణములవలనం గలిగిన 
సంపదైశ్వర్యములచేత ప్రకాశించెడి నామధేయములను తెలియంజేయును. పుడమియందు 
ఆ పేళ్ళయందు విస్తరించిన అర్థంబు ఒక్కటి యేయైనట్లు సచ్చిదానందములనెడి 
మూండు వాక్యములయందలి తాత్పర్యములు అఖండాకార పరబ్రహ్మమందు ఒకటిగానే 
కూడును. కాంబట్టి సర్వకాలసర్వావస్థలయందును ఆ పరబ్రహ్మము నీవేయెయుండుమని 
తాత్పర్యము. 
అవ :- గుణాతీతమైన వస్తువునకు ప్రకృతిజన్యములైన గుణములను జెప్పవచ్చునా 
యనుదానికి సమాధానము చెప్పుచున్నారు. 

చ॥ అగుణున కిమ్మెయిం బలుక నాఖ్యలు వంధ్యకుమారసంతతి 

న్హగతి గణించినట్టు లని సజ్జన! యెంచకు మార్యు లౌదురే 

తగ నెజింగింపకున్న గురుతత్త్వము దేశికు లీశు నట్లొగి౯ 

నిగమము గౌణనామముల నెమ్మి నుతింపం దదర్ధ మేకమౌను. 148 
టీకా :- సజ్జన =మంచిశిష్యుండా!, అగుణునకు£ =నిర్దుణుందైనపరబ్రహ్మమునకు, 
ఇమ్మెయి£ =ఈ ప్రకారముగాను, ఆఖ్యలు =పేళ్లను, పలుక౯=వచించినను, జగతి౯= 


442 కైవల్యనవనీతము 


పుడమియందు, వంధ్యకుమారసంతతి£-వంధ్య=గొడ్రాలియొక్క కుమార=బీడ్డల యొక్క 
సంతతి£=సముదాయమును, గణించినట్టులని =లెక్కపెట్టి నట్టులని, ఎంచకుము= 
ఆలోచించకుము, గురుతత్త్వముక-గురు=అతిశయమైన, తత్త్వముక£౯=పరటబ్రహ్మ 
రూపమును, తగ౬౯=లెస్సగాను, దేశికులు=ఆచార్యులు, ఎటింగింపకున్నక=తెలియం 
జేయకుండినచో, ఆర్యులౌదురే=పండితులౌదురా, ఈశుక౯ =పరమాత్ముని, అట్లు=ఆ 
ప్రకారము, ఒగిక=క్రమముగాను, నిగమము=వేదము, గౌణనామములక=ప్రకృతిగుణ 
సంబంధములైన పేళ్ళను, నెమ్మి౯=మిక్కుటముగా, నుతింప౯=స్తోత్రముచేయంగాను, 
తదర్ధ్థము=ఆ పేళ్ళయొక్క అర్థము, ఏకమౌ౭=ఒక్కటేయగును. 

తాత్పర్యము :- మంచిశిష్యుండా! నిర్గుణు(డైన బ్రహ్మమునకు ఈ ప్రకారము పేళ్ళను 
బల్మినను పుడమియందు గొడ్రాలికొడుకులను వారిగోత్రనామములను లెక్కచేసినట్టులని 
ఆలోచించకుము. అతిశయమైన పరబ్రహ్మస్వరూపమును లెస్సగా పెద్దలు శిష్యులకు 6 
దెలియంజేయకుండిరేని పండితులౌదురా? అనంగా పండితులు కారనుట. కాంబట్టి 
పరమాత్ముని ఆ ప్రకారము క్రమముగా వేదములు ప్రకృతిగుణసంబంధములైన పేళ్ళను 
మిక్కిలి సోత్రముచేయంగాను ఆ పేళ్ళయొక్క అర్థము ఒక్కటే యగునని తాత్పర్యము. 
అవ :- సచ్చిదానందముల తాత్పర్యము ఒక్కటే అనునది (శ్రుతి చూపించినట్లు బుద్ధి 
యందును చూపించవలయునని శిష్యుందడుగుచున్నాండు. 


ఉ॥ మోహతమస్సహస్రరవిమూర్తి! మదుక్తుల నాలకింపు మీ 

దేహముకంటె నన్య మగు ధీపరిపూర్ణమదీయతత్త్వ మే 

సాహసవృత్తిం గంటి శ్రుతి సమ్మతి దెల్పుము యుక్తి యుల్ల మా 

యూహ నడంగ వృక్షమున నొప్పుగం దాంపిన చీలపోలికన్‌. 144 
టీకా :- మోహతమస్సహగ్రరవిమూర్త-మోహ=ఈ శ్వరజీవజగ[ద్భృములనెడి, తమః=కటిక 
చీకటికి, సహగస్రరవి=వెయ్యి సూర్యులు యేకకాలమందు ప్రకాశించిన స్వరూపమువంటి 
స్వరూపములుగల, మూర్తి=నా గురుస్వామీ, మదుక్తులక=సేవకుండనైన నామాటలను, 
ఆలకింపుము=(ఆదరణపూర్వకముగా) వినుము, ఈ దేహముకంటె£౯=ఈ పంచభూత 
వికారమైన స్టూలదేహముకంటెను, అన్యము =వేఖినది, అగు ధీపరిపూర్ణమదీయతత్త్వముక 
-అగు=ఐనట్టి, ధీ=అపరోక్షజ్ఞానముచేత, పరిపూర్ణ =అంతరబాహ్యములయందంతటను 
నిండిన, మదీయ=నాయొక్క తత్త్వము =యథార్థస్వరూపమును, ఏ౯£=నేను, సాహసవృత్తి£ 
=(అంతుకరణమందుందోంచెడి జగద్వ్యాపారములను నిరసించంగా మిగిలిన బ్రహ్మవిషయక 
వృత్తిచేతను, కంటిక్‌=చూచితిని, శ్రుతిసమ్మతి£౯=వేదసమ్మతమును, తెల్పుము=తెలియం 
జెప్పుము, యుక్షిక=యుక్తిచెతను, ఉల్లము=మనస్సనునది, ఆ యూహక£౯=ఆ జ్ఞపియందు, 


222 


కైవల్యనవనీతము 443 


వృక్షమునందాంపిన చీలపోలిక॥ -వృక్షమున౬౯ =పచ్చిచెట్టునందు తాంపిన =కొట్టిన, 
చీలపోలికక=ఇనుపమేకువలె, అడంగక£= పొందునట్లుగాను, తెల్పుము =తెలియంజెప్పుము. 
తాత్పర్యము :- ఈశ్వరజగద్భ్రృమలనెడి కటికచీంకటికి వేయిసూర్యులు ఏకకాలమం 
దుదయించిన తేజస్సువంటి తేజస్సుగల గురుస్వామీ! సేవకుండనైన నాయొక్క మాటలను 
ఆలకింపుము. ఈ స్టూలదేహముకంటె వేజైిన అపరోక్షజ్ఞానముచేత అంతరబాహ్యముల 
యందంతటనిండిన నాయొక్క నిజస్వరూపమును చూచితిని. వేదసమ్మతముగను 
యుక్తిచేతను పచ్చిమాంకునందుంగొట్టిన చీలవలె నామనస్ఫైనది. నేనైన ఆ యూహ 
యందుం బొందులాగుం దెలియంజెప్పుమని తాత్పర్యము. 


“వృక్షమునం దాంపిన చీలపోలికణ” అనుటచేత ఎండినమ్రానియందుం గొట్టం 
బడిన ఇనుపమేకుకంటె పచ్చిగానుండు చెట్టునందుం గొట్టంబడిన మేకు కదలక బిగువుగా 
కలచుకొనియుండుంగాన ఆ తీరున శిష్యుడు తన మనస్సును బ్రహ్మవిషయకజ్ఞానమందు 
నిలకడగానుండునటులు (శ్రుతి ప్రమాణములచేతను యుక్తిమార్గములచేతను 
బోధింపవలయునని ఆచార్యులను అడుగుచున్నాండు. 
అవ :- ఆ ప్రశ్నకు దిగువవచ్చెడి రెండుపద్యములచేత ఉత్తరము చెప్పుచున్నారు. 

మ॥ అవినాభావము లౌను సన్మతులు మిథ్యాభూతము ల్లావె వే 

అవి మైన నృరుందెందుం దోంచు స్థితియెట్లాం ట్రజ్ఞకు న్దాని హే 

తువనం ట్రీతికి జాద్య మౌ నెటులు తత్తోషాప్తియా నన్న నా 

కవ యొండైనం బ్రమోదమందెయగు దుఃఖంబు ల్మదిం దీజంగన్‌. 145 
టీకా :- సన్మతులు -సత్‌ =(దేశకాలవస్తుపరిచ్చేదశూన్యమగు) సద్రూపము, మతులు= 
(త్రికాలములను తెలిసికొనెడి) చిద్రూపము, అవినాభావములౌను -అవినాభావములు 
=ఒకదానికొకటి వేబులేని స్వభావములు, జెను=అగును, (అనంగా దీపమునకు 
దీపప్రకాశమునకు భేదములేనట్లు) అవి=ఆ సత్తుచిత్తులు రెండును, వేజు=భిన్నములు, 
ఐన£౯=ఐనపక్షమందు, మిథ్యాభూతముల్తావే =అసత్యములుగావా, పరుండు=సర్వ 
ప్రపంచమునకు విలక్షణుండైనసాక్ష్మి ఎందుక =ఎచ్చటను, తోంచు£=ప్రకాళించును, (అనం 
గా ప్రకాశించండనుట) ప్రజ్ఞకుక=చిత్తునకు, స్థితి=నిల్మడ, ఎట్లా౯=ఏ ప్రకారమగును. 
ప్రీతికిక=ఆనందమునకు, దాని౯=ఆ ప్రజ్ఞను, హేతువనక=వీజమనినను, జాడ్యమౌః= 
జడస్వభావము ఐనదగును, తతోషాప్తి=ఆ యానందప్రాప్తి, ఎటులు=ఏ ప్రకారము, 
జెనన్నక= కలుగుననంగా, ఆ కవ=ఆ సత్తుచిత్తులజంట, ఒండైనక౯=ఒక్కటేయినను, 
అందే=ఆ జంటయందే, ప్రమోదము =నిరతిశయానందము, మది౯=మనస్సునందు, దుః 
ఖంబులు= శోకములు, తీజంగక£౯ =తీజులాగున, అగు£=అగును. 


448 కైవల్యనవనీతము 


ఆత్మానుభవము పెంపొందునట్టుగాను ఆలింపుము. అతిశయమయిన నిద్రయందు కలిగిన 
ఆనందము ఆ జ్ఞప్తిచేత కలిగిన ఆ జ్ఞానము, ఆ సుఖమేయగును. కాంబట్టి 
ఆనందజ్ఞానములు భిన్నములుకావు. సకలము లయింబెడి బ్రహ్మక్షయకల్పమందును 
నిద్రయందును గల చీంకట్లయొక్క భేదములని నీ తెలివిచేతను సద్రూపుండవాట చేతను 
చూచుచున్నావుగదా. ఇంకను బ్రహ్మజ్ఞానివై యుండుమని తాత్పర్యము. అనంగా- 
సచ్చిదానందముల నెటింగెడి జ్ఞానముయొక్క యథార్థము ఒక్కటేయనుటకు అనుభవమును 
తెలిసికొంటివి గాన (శ్రుతి యుక్యనుభవములతో (గూడిన సచ్చిదానందముల కూడికయొక్క 
స్వరూపమును గురుముఖముగాం దెలిసికొనునటులు పరమనిష్టయందుండుమని భావము. 
అవ :- (శ్రుతియుక్యనుభవ ప్రకారము శిష్యుడు సహజనిష్టను పొందుటను చెప్పం 
బడుచున్నది. 
మ సాంగామ్నాయవిదాత్మదే శికకృప న్సంపూర్ణమై నిష్ట త 

త్సాంగత్యం బెడలేక యేకముగం దత్సంవిత్సుకార్థంబు లు 

ప్పొంగ న్చుష్పరసంబుమాడ్మిని దదుద్చోధ నగచ్చిత్ర ము 

త్తుంగ స్వచ్చపటంబున న్చలెం గనెః దోడో నిజాత్మ న్టగన్‌. 148 
టీకా :- సాంగామ్నాయవిదాత్మదేశికకృప౯-సాంగ=(శిక్ష వ్యాకరణము, ఛందము, 
నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఇవి యనెడు) షడంగములతోం గూడిన, అమ్నాయ= 
(బుగ్యజుస్సామాథర్వణములను) నాలుగువేదములను, విత్‌ =తెలిసిన, ఆత్మదేశికకృప౯- 
ఆత్మ=తనయొక్క, దేశిక=గురుస్వామియొక్క కృపక=దయచేతను, నిష్ట=నిర్వికల్పసమాధి, 
సంపూర్ణమై =అంతటను నిండినదై, తత్సాంగత్యంబెడలేక-తత్‌=ఆ నిష్టయందుందోంచిన 
యథార్థవస్తుదర్శనముయొక్క సాంగత్యంబు =చేరిక, ఎడలేక =ఎదంబాయక, ఏకముగ౯ః= 
ఒక్కటిగానే, తత్సంవిత్సుఖార్థంబులు -తత్‌ =ఆ పరబ్రహ్మమందలి, సంవిత్సుఖార్థంబులు = 
సచ్చిదానందములు, ఉప్పాంగ౯ =వెల్లివిరియంగా, పుష్పరసంబు మాడ్మిని=సకలపుష్పముల 
యందలి మకరందము ఒకటిగాంజేరిన తేనెవలె, తదుద్బోధక౯-తత్‌=ఆ సచ్చిదానంద 
స్వరూపమైన, ఉద్చోధక =అతిశయించిన మయికముచేతను, ఉత్తుంగస్వచ్చపటంబున 
నృలెక-ఉత్తుంగ=ఉన్నతమైన, స్వచ్చ =నిర్మలమైన, పటంబుననలెక=వస్త్రమునందువలెను, 
నిజాత్మ£-నిజజతనయొక్క ఆత్మజ =అంతఃకరణమందు, జగచ్చిత్రము=న్థావరజంగమాత్మక 
నామరూపప్రపంచమును, తగజ=లెస్సగాను, తోడో౯=వెంటనే, కనె౯=దర్శించెను. 
తాత్సర్యము :- షడంగములతోంగూడిన నాలుగువేదములను నెలింగిన గురుస్వామియొక్క 
కృపచేతను అంతటనిండిన నిర్వికల్పసమాధికాంగాను ఆ నిషయందుందోంచిన యథార్థవస్తు 
దర్శనముయొక్క చేరికను ఎడంబాయక ఒక్కటి గాను ఆ పరటబ్రవ్మామందలి 


2283 


కైవల్యనవనీతము 445 


సత్తయిన ఆత్మకు చిద్రూపమెటులగుననంగా స్వారో పితాశేషపదార్థభాసకత్వాదాత్మనస్సాధన 
మంతరేణయత్‌, వదంతి వేదాంతవిదో హి తాం స్వయం (ప్రకాశమానస్య తు 
చిత్వరూపతామ్‌”-అను శ్లోకార్థమురీతిని ఏ పదార్థము సాధనాంతరాపేక్ష లేక తానుగా 
దోంచుచు తనయందారోపింపంబడిన సమస్తవస్తువులను తోంపింపంజేయుచున్నదో అదియే 
చిద్రూపముగావున అంతరబాహ్య ప్రపంచంబులు మనచేత నెజుంగంబడుచున్నవేగాని 
వానిచేత మనమెజుంగంబడలేదు కాంబట్టి వానిని దెలిసికొనుచుండెడి మనకు 
సర్వపదార్థావభాసకత్వము సాధనాంతరాపేక్ష లేకయే సిద్ధించెను. మనము మనస్సుచేతనే 
గదా తెలిసికొనంబడుచున్నాము. అది మనకెట్లు కలుగునన మనస్సు జడమని ముందే 
తెలియంబటిచితిని కాంబట్టి ఆత్మచేతం దోంపింపంబడెడి ఆ మనస్సు ఆత్మను దోంపించుట 
దుర్లభము గనుక ఆత్మ చిద్రూపమై ఉపాధియగు మనస్సును సమస్తవస్తువులను 
ఎజుంగంజేయుచున్నది. ఇందుకు దృష్టాంతము. ప్రమిదెలోని నూనెవలనం దడుపం 
బడిన నూలువత్తియను ఉపధితో నగ్ని తేజస్సుచేరి ఆ వత్తిని చమురును ప్రమిదెను 
సమీపవస్తువులను దూపించునట్లు ఆత్మమనస్సుతోంగూడి శరీరేంద్రియాదులను, 
బాహ్యంతరములగు సమస్తవస్తువులను దెలియంజేయుచున్నది. మటియు ఆత్మయే 
ఆనందస్వరూపమనుటకు “నిరుపాధికనిత్యత్వం సుప్తా సర్వసుఖాత్పరమ్‌, సుఖరూపత్వ 
మిత్యేతదానందత్వం సదాత్మనవొ-అను శ్లోకమురీతిని నిరుపాధికమై శాశ్వతమై నిద్రయందు 
సమస్తమయిన వారిచేత ననుభవింపంబడిన నిరతిశయంబగు సుఖస్వరూపము 
ఆనందరూపము. అనంగా సర్వదుఃఖనివృత్తకమై గంధపుష్పాదులవలన బుద్ధియందు 
నుత్కృష్టమై నిత్యమగు సుఖము, ఆనందము నిద్రయందనుభవింపబడిన సుఖము 
జాగ్రత్వస్నములయందువలె పెక్కురూపములుగా ననుభవింపంబడక ఏకరూపముగా నుండి 
సమస్తదుఃఖములను బోంగొట్టుచున్నది గాన దానిని నిరతిశయమగు ఆనందరూపమనం 
దగును. ఈ సుఖము నిత్యమైనను ఆత్మకార్యములయిన శరీరేంద్రియాది సంపర్మములవలన 
తిరోధానమగుచున్నది. ఇందుకు దృష్టాంతము. స్వతస్సిద్ధమైన అగ్నియొక్క ప్రకాశము 
దానికార్యమైన పొగయొక్క సంపర్మముచేత ఆ యగ్ని ప్రకాశమునకు తిరోధానమువచ్చినట్లు 
స్వతస్సిద్ధమైన ఆనందరూపమగు ఆత్మకును ఆయాత్మకార్యములయిన శరీరేంద్రియాదుల 
కూడికచేత స్వప్పజా(గత్రలయందు తిరోధానము వచ్చును. కాంబట్టి ఈ యానందము 
నిత్యమని, నిరతిశయమని, నిరుపాధికమని, సుఖస్వరూపమని చెప్పబడును. ఈ తీరున 
సచ్చిదానందములు ఆత్మయందే నిరూపింపంబడినందున ఆ సచ్చిదానందస్వరూపుండైన 
ఆత్మ తానేయని ఐక్యపబుచుకొనవలయునని భావము. 

ఇట్లనుటచేత సద్వ్యతిరిక్తమగు పదార్థము అసత్తు. ఆ యసత్తునకు వస్తుత్వము 
నిరూపింపంబడుచున్నదని చెప్పరాదు. కాంబట్టి లోకమందు సత్తును తోంపింపంజేసెడి 


446 కైవల్యనవనీతము 


మస్తవస్తువులును సదా దానియందే ఉపజీవించుకొని యుండునట్లు కనంబడుటవలనను 
సత్తే స్వప్రకాశమయినదనియు, ఆ స్వప్రకాశమయిన సత్తే చిత్తనియు, ఆ చిత్తెన సత్తునకు 
సమానమగువస్తువు వేటొకటి లేకపోవుటచేత దానికి వ్యతిరిక్తమగు పదార్థము అసత్తే 
అనియు చెప్పవలయును. అట్లు చెపుటవలన దానియందు రెండువస్తువులు 
కలిగియుండవుగాన ఆ సత్తే చిత్తె ఆనందస్వరూపమగును. 


మ॥ తనచే నన్యులచే వెలుంగునొ కనత్సద్వస్తు వాభాషం జె 

ప్ప ననర్షంబె యవాచ్య మన్న సుత! తద్భావంబు లేదన్నం జే 

యునె వంధ్యాసుతుం డెవ్వియెన నవి తా యోజింప లేవన్నం దీ 

అని నానాదురవస్థ లొందవె కుతర్మం బీవు చాలింపుమా. 146 
టీకా :- సుత! =కుమార!, కనత్సద్వస్తువు-కనత్‌=ప్రకాశమయిన, సద్వస్తువు=(దేశకాలవస్తు 
పరిచ్చేదశూన్యమగు) పరబ్రహ్మము, తనచేక=తనచేతనో, అన్యులచే౯=(లేక) ఇతరుల 
చేతనో, వెలుంగునో=ప్రకాశించునో, ఆ భాషజ£౯=ఆ వాక్యమును, చెప్పక =చెప్పుటకు, 
అనర్హంబె =అర్హముకానిదే, అవాచ్యంబన్నక=చెప్పుటకు తగనిదనినను, తద్భావంబు 
లేదన్నక=ఆ తాత్పర్యములేదనినను, వంధ్యాసుతుండు =గొడ్రాలికొడుకు, ఎవ్వియైన౯=ఏ 
కార్యములనైనను, చేయునె=చేయునా, అవి=ఆ పనులు, తాక=తాను, యోజింప౯= 
యోజింపంగాను, లేవన్నక=లేవనినను, తీజని నానాదురవస్థలు -తీఅని =నెజవేజని, 
నానా =బహువిధములైన, దురవస్థలు=దుర్దశలు, ఒందవే=పొందవా, ఈవు=నీవు, 
కుతర్మంబు =కుయుక్తిని, చాలింపుమా =విదువుము. 
తాత్పర్యము :- కుమారా! ప్రకాశమానమయిన దేశకాలవస్తుపరిచ్చేదశూన్యమయిన 
పరబ్రహ్మము తనచేత ప్రకాశించునా లేక అన్యులచే ప్రకాశించునా యనెడి మాటలను 
జెప్పుటకు తగనిది. అట్లు చెప్పంగూడదనినను ఆ తాత్సర్యములేదనినను గొడ్రాలికొడుకు 
ఏ కార్యములనైనంజేయునే? ఆ పనులు యోజింప లేవనువానికి నెడంబాయని 
బహువిధములైన దుర్దశలుపొందవా. నీవు కుయుక్తులు విడువుమని తాత్పర్యము. 


వంధ్యాసుతుండెవ్వియైనంజేయునే అనుటచే వంధ్యయనంగా బిడ్డలేని స్తీ. అట్టి 
ప్రీయొక్క పుత్రుడు అద్భుతకార్యములను చేసెనని చెప్పిన నిజమని యెవరు నమ్ముదురని 
తెలియునది. ఆత్మ సద్రూపమగుటవలన ఆ యాత్మకు సజాతీయంబును, సజాతీయ 
ఖేదంబును లేదు. అయితే ఆ సత్తామాత్రమైన యాత్మకు విజాతీయము అసత్తు. అసత్తు 
ప్రపంచము గనుక సత్తైన ఆత్మకు ఆ మిథ్యయగు ప్రపంచము సద్వితీయత్వమును కలిగింప 
నేరదు. అదెట్లనంగా- గొడ్రాలికొడుకు తనతల్లిని ఏ ప్రకారము పుత్రవతినిగాం జేయం 


పదార్ధము ఒకటైనను లేకుండుటవలనను సర్వమును సత్తునందే ఆరోపింపంబడుటవలనను 
స 


224 


కైవల్యనవనీతము 447 


జాలదు. ఐతే ఆ సద్రూపమగు ఆత్మకు సచ్చిదానందములు స్వరూపమయ్యెను గాన 
శబ్దమాత్రముచేత భేదము కనుపించినను సచ్చిదానందములవలన ప్రత్యక్షముగ భేదము 
కనంబడలేదు. ఇందుకు దృష్టాంతము. నిప్పునందు. బ్రకాశము, ఉష్ణము, లోహితము 
అనునవి శబ్దభీన్నములుగా నుండినను వానియందు అర్థభేదములు తోంచినను అవి 
యన్నియు ఆ యగ్నియందే కలిగినట్లు సచ్చిదానందములు మూండును ఆత్మయందే 
పొందుపజుపంబడియున్నందున వానికి ఎంతమాత్రము భేదము చెప్పంగూడదు. సత్తే 
స్వయముగాం దోంచుచున్నది గానం జిత్తయ్యెను. ఆ చిత్తెనసత్తునందు రెండు వస్తువులు 
లేనందున నిదియే యానందమయ్యను. కాంబట్టి సచ్చిదానందంబులకు భేదములేదు. 
లేనివస్తువును ఉన్నట్లు స్థాపింపంగూడదు గనుక సత్తు ఉన్నదని పల్ముటకు బాధకము 
లేదు. అయితే ఆ తోంచెడి సత్తు తానే తోంచుచున్నదా లేక మజియొక దానివలన తోం 
పింపంబడుచున్నదా యని యడిగిన తానే తోంచుచున్నదనియే సాధింపవలయును గాన 
ఆ సత్తే చిద్రూపమై ప్రకాశించుచున్నదని భావము. 
అవ :- సచ్చిదానందపదములయందు అర్ధము ఒక్కటియే అనుదానికి అనుభవమును 
జెప్పుచున్నారు. 
మ॥। (శ్రుతియుక్తు ల్లనినట్టు లాత్మసుఖము న్ఫొంపొంద నాలింపు మా 

తత సుప్రిం గల మోద మాస్ఫురణచేం దద్‌ జ్ఞాన మామోదమౌ 

సుత! వెవ్వేజివి గావు కల్పమున నా సుప్తి న్మహాధ్వాంతము 

ల్మతి సద్రూపుండ వౌటంగాంచెదవు బ్రహ్మజ్ఞాని వైయుండుమా. 147 
టీకా :- సుత!=కుమారా!, (శుతియుక్తుల్‌-శ్రుతి=వేదము, యుక్తి =తర్మశాస్తము, 
కనినట్టులు=ఒకటి గా పొందిన ప్రకారము, ఆత్మసుఖము=ఆత్మానుభవము, సొంపొంద౯= 
అభివృద్ధి పొందునట్టుగాను, ఆలింపుము=వినుము, ఆతత=అతిశయమయిన, సుప్తి£్‌= 
నిద్రయందు, కల=కలిగిన, మోదము =ఆనందము, ఆ స్ఫురణచేక=ఆ జ్ఞప్తిచే, తద్‌జ్ఞానము= 
ఆ వివేకము, ఆమోదమౌ£౯=ఆ సుఖమేయౌను, అవి=ఆ యానందజ్ఞానములు, వెవ్వేజు= 
భీన్నంబులు, కావు=కావు, కల్పమున౯=సకలము లయమయ్యడి (బ్రహ్మక్షయకల్పమందు, 
సుప్తిక=నిద్రయందును, మహాధ్వాంతములు=ఆ గొప్పకొద్దిచీంకటులు, మతిక=తెలివి 
చేతను, సద్రూపుండవాట£ =సచ్చిదానందస్వరూపమగు ఆత్మ నీవేయనెడి నిల్మడయందు 
నీవు చెడకుండనుండినవాండవౌటచేతను, కాంచెదవు=చూచుచున్నావుగదా, బ్రహ్మజ్ఞానివై 
యుండుమా- బ్రహ్మజ్ఞానివై=నీవు అంతయుం దెలిసికొన్నవాండవై, ఉండుమా =నివసించి 
యుండుమా. 
తాత్పర్యము :- కుమారా! వేదమును తర్మశాస్తమును ఒక్కటిగా పొందినరీతిని 


452 కైవల్యనవనీతము 


మనోరాజ్యమును, అది=ఆ తెల్పి, పెంపుతో౯= అతిశయముతోను, జాగ్రత్వప్నమౌ౯= 
జాగ్రత్స్వప్నమను పేరుగల నాల్గవభూమి యగును. 
తాత్పర్యము :- భూమియందు త్రిపరిచ్చేదశూన్యమైన పరబ్రహ్మమనెడి పుడమియందు 
ముందుగా బహిర్వ్యాపారవృత్తిరూపముగాం గనంబడిన వివేకము అనంగా- ప్రపంచోత్పత్తికి 
హేతువుగం గలిగిన తెలివి బీజజాగ్రమను పేరుగల మొదటిభూమి యగును. పిమ్మట 
ఆ విత్తులోనుండి బైటవచ్చిన అంకురమువలె నేనను అభిమానరూపమై అనంగా విభక్తము 
కాంబట్టి యా తెలివికి పూర్వమందు6 గలుగని భేదము సూక్ష్మముగం గనిపించి 
ప్రపంచాభిముఖమగుట జాగ్రమను పేరుగల రెండవభూమి యగును. పిమ్మట 
వృక్షాకారముగా ప్రకాశించంగా ఇది నాది ఇతండు నేనను అహంకార మమకారములతోం 
గూడిన తాను అనంగా లోకవాసనప్రబలుట మహాజాగ్రమను పేరుగల మూండవభూమి 
యగును. అంతట నిండిన మనోరాజ్యమును ఆ తెలివి అతిశయముతోం బరిపాలించం 
గాను అనంగా చూచినవి చూడనివి సంకల్పించి నిష్ప్రయోజకముగ మనోరాజ్యమేలుట 
జా(గత్స్వప్నమను పేరుగల నాలుగవభూమి అగునని తాత్సర్యము. 
అవ :- తక్కిన మూండుభూములయొక్క లక్షణములను జెప్పుచున్నారు. 
మ॥ నిద్రాహారరతి న్మనః ప్రభుతం దా నెమ్మి నగు న్వప్నమా 

క్షుద్రస్వష్నమునందు జాగ్రమగు నా సుజ్ఞప్తి గన్మూయని 

ర్నిద్ర న్చిమ్మట శూన్యమైన నదియౌ నీరంధ్రగాధాంధత 

న్నిదాధాత్రి యచిద్ధరిత్రు లివె చిన్నిష్టేలల న్దెల్పెదన్‌. 152 
టీకా :- నిద్రాహారరతిజ-నిద్రా=నిద్రించుటయందును, ఆహార=భుజించుటయందును, 
రతి౯=ఆసక్తిచేతను, మనః(ప్రభుతక౯=మనోరాజ్యమందు, తాక=తాను, నెమ్మి£౯= 
మిక్కుటముగానుండుట, స్వప్నము =స్వప్నమనుపేరుగల ఐదవభూమి, తగు౯=ఒప్పును, 
ఆ క్షుద్రస్వప్నమునందు£-ఆ =అట్టి, క్షుద్రస్వపమునందుక౯=తుచ్చమైన స్వప్నావస్థయందు, 
సుజ్జప్తి=మంచిజ్ఞప్తి అనునది, నిర్నిద్రక=అల్పనిద్రచేతను, కన్మూయక=కన్నులు మూసెనేని, 
జాగ్రమగుః-జా(గము=స్వప్నజా(గమను పేరుగల ఆజవభూమి, అగు౯=అగును, 
పిమ్మటక=వెనుక, నీరంధ్రగాఢాంధతక=దట్టమైన అంధకారముచేత, అది=ఆ తెలివియే, 
శూన్యమైన౯=ఏమియు లేకపోయినచో, నిద్రాధాత్రి=సుషుప్తి అనుపేరుగల ఏడవభూమి, 
బె£=అగును. అచిద్ధరిత్రులు =అజ్ఞానభూములు, ఇవె=ఈ చెప్పంబడినవే, చిన్నిష్టేలల=- 
చిన్నిష్టా=జ్ఞాననిష్టయందుంగల, ఇలలక=భూములనేడింటిని, తెల్పెదక౯=తెలియం 
జెప్పుచున్నాను. (ఇకమీద వినుమని అధ్యాహారము,. 
తాత్పర్యము :- నిద్రించుటయందును, భుజించుటయందును, ఆసక్తిచేత మనోరాజ్యమందు 


225 


కైవల్యనవనీతము 449 


సచ్చిదానందములు ఉప్పాంగంగా సకలపుష్పములయందలి మకరందము ఒక్కటిగాం 
జేరిన తేనెవలె ఆ సచ్చిదానందస్వరూపము అతిశయించినను ఉన్నతముగా నిర్మలమైన 
వస్తమునందువలెను తనయొక్క అంతఃకరణమందు స్థావరజంగమాత్మక నామరూప 
ప్రపంచమును లెస్సగాను వెంటనే శిష్యుండు కనెను అని తాత్పర్యము. జగచ్చిత్ర 
ముత్తుంగస్వచ్చపటంబునక అనుటవలన తుల్యమగు వస్త్రమందుం జిత్రము లారోపింపం 
బడిన తెజింగునం బరమాత్మగానుండు తననస్వరూపమందు6 (బ్రపంచమనెడి 
చిత్రమారోపింపంబడినదని భావము. వస్త్రము రజకునిచే తెల్లగా జలువచేయంబడినప్పుడు 
స్వచ్చమైన పటమనంబడును. దానికి గంజిపెట్టి యెండవేసినయెడల దృఢపడును. కావున 
అది దృఢపటమనంబడును. ఆ పటమునకు చిత్రములు వ్రాయుటకై అక్కడక్కడ గుబుతులు 
గీయంబడినయెడల లాంఛనపటమనంబడును. దానియందు చిత్రములు తీర్చి రంగువేసి 
ముగిసిన రంజితపటమనంబడును. ఈ తీరుననే పరమాత్మకుంగూడ నాలుగు 
అవస్థలున్నవి. అవి యెవ్వియనంగా నిరుపాధికముగ నుండునపుడు చిత్తనంబడును. 
మాయతోంగలసిన సమయమున అంతర్యామియనంబడును. సమష్టి సూక్ష్మభూత 
సూక్ష్మదేహములతోంజేరిన కాలమందు హిరణ్యగర్భుందనంబడును. సమష్టి స్టూలభూత 
స్టూలదేహములతోం గూడినయెడల విరాట్పురుషుండనంబడును. ఇట్లు పరమాత్మను 
చిత్రపటముతో సరిపోల్పంగా దానియందు 6గూడియుండు చిత్రభేదములు బ్రహ్మాది 
స్తంబపర్యంతము ఉత్తమమధ్యమాధమములుగాం గనుపించు ప్రాణులును, పర్వతము, 
గోపురము లోనుగాంగల జదములును, శుద్ధచైతన్యస్వరూపియగు పరమాత్మయందు 
మాయయను రంగువలనం దోంపింపంబడిన చిత్రములగును. కాంబట్టి ఆభాసపటమందలి 
రంగు అధివ్రానపటమునందుం బోల్పంబడినట్లు సంసారమును చిదాభాసునియందు 
మోహమనెడి అజ్ఞానముచేతను తాదాత్యసంబంధముచేతను ఆరోపింపంబడును. కనుక 
తన అంతఃకరణమందుం గనంబడు నామరూప ప్రపంచము అనేక విధములుగాం దోం 
చినను నీటియందు ప్రతిబింబించిన ప్రతివింబమును జలగతంబులయిన శైత్యచలనాది 
వికారంబులు స్పృశింపలేని చందమున అంతఃకరణముయొక్క ధర్మములును, 
వికారములును దానియందు ప్రతిబింబించిన జీవుని స్పృశింపంజాలవు. మటియు 
పృథివియొక్కయు దాని కార్యములయొక్కయు వికారంబులు దాని కాధారభూతమగు 
ఆకాశమును ఎట్లు స్పృజింపంజాలవో ఆ తీరుననే అనాత్మయైన అజ్ఞానంబును 
దానికార్యములగు శరీరేంద్రియాది ధర్మములును ఆ యజ్ఞానమునకును దానిపనులకును 
ఆధారభూతంబగు ప్రత్యగాత్మకు నంటంజాలవని తెలిసికొనవలయును. ఇట్లు జీవునకు 
ప్రపంచమునకు పరమాత్మకుంగల తారతమ్యములను గురుసన్నిధియందు అనేక 
యుక్యనుభవములచేత విచారించి వివేకమును జెందినవాండు జీవజగత్తులను కల్పనలుగా 


450 కైవల్యనవనీతము 


భావించి శేషించిన పరమాత్మయే తానని చూచునని ఎజుంగందగ్గది. ఇట్టి చూపునందు 
నిలుచుటయే నిర్వికల్పసమాధియగును. 


అవ :- తురియాతీతమే తుల్యముగా ప్రకాశించెడి యనుభవమందు ముందుచెప్పిన 
జ్ఞానభూములను దేటగాం దెలుపుండని శిష్యుండడుగుచున్నాడు. 


మ॥ మన మాపూర్ణముం జెందం దేశిక! క్రియా మాత్రం బె యీచింత గా 

వున వేజున్నదె యాత్మతత్త్వ మెదచే నూహించుట ల్వాక్కు చే 

విని భాషించుట లింతె కాక మన కా విజ్ఞానవాదంబు చే 

య నశక్యం బికం దొల్తం జెప్పిన మనీషానంతల న్లైల్చుమా. 149 
టీకా :- దేశిక=గురుస్వామి, మనము=మనస్సనునది, ఆపూర్ణముంజెందక£౯-ఆ= ప్రసిద్ధమైన, 
పూర్ణముక౯=పరటబ్రహ్మమును, చెంద౯=పొందినను, ఈ చింతక=ఈ భారమును, 
క్రియామాత్రంబె =లీలామాత్రమే, కావున£౯=కనుక, వేజున్నదే =మతియొకటున్నదా, 
ఆత్మతత్త్వముక =పరబ్రహ్మస్వరూపమును, ఎదచేక=మనస్సుచేతను, ఊహించుటలు = 
ఆలోచించుటలు, వాక్కుచేక£=నోటిచేతను, విని భాషించుటలు=ఒకరు చెప్పంగా విని 
మాట్లాడుటలు, ఇంతే =ఇంతమాత్రమే, కాక=కాని, మనకు౯=మనకు, ఆ విజ్ఞానవాదంబు 
= బ్రహ్మజ్ఞానసంభాషణము, చేయక£౯=చేయుటకు, అశక్యంబు =శక్యముగాదు, ఇంక£౯= 
ఇంకమీంద, తొల్తక=ముందు, చెప్పిన=వాక్రుచ్చిన, మనీషానంతలక=విజ్ఞానభూములను, 
తెల్బుమా=తెలియంజెప్పుమా. 
తాత్పర్యము :- గురుస్వామీ! మనస్సనునది ఆ ప్రసిద్ధమైన పరబ్రహ్మమును పొందినను 
ఈ విచారము లీలామాత్రమే గనుక మటియొకటున్నదా? పరబ్రహ్మస్వరూపము మనస్సుచేత 
ఆలోచించుటలు విని నోటితో మాటలాడుటలు ఇంతమాత్రమేగాక మనకు ఆ పరబ్రహ్మజ్ఞాన 
సంభాషణముచేయుట శక్యముగాదు కావున ఇంకమీంద ముందు వాక్రుచ్చిన విజ్ఞాన 
భూములను తెలియంజెప్పుమా యని తాత్సర్యము. 
అవ :- స్వానుభవమందుం జెప్పునట్టి మనోలయమార్గమైన జ్ఞానభూములను జెప్పుటకు 
ఆరంభమున ఉత్పత్తికిం గారణమయిన అజ్ఞానభూముల నేడింటిని ముందుగా 
జెప్పుచున్నారు. 

మ॥ విను మజ్జానధరిత్రుల న్గొలుత నుర్వి౯ బీజజాగ్రంబు స 

జ్ఞన! జాగ్రం బతిజాగరంబు దగ దత్స్వప్నంబు స్వప్నంబు త 

జ్జని జాగ్రంబు సుషుప్తినాంబరంగునో జన్వానిచిహ్నంబులః౯ః 

దనర న్లైల్పెద జ్ఞానభూమికలం బుత్రా! తత్స్వభావాఖ్యలన్‌. 150 


226 


కైవల్యనవనీతము 451 


టీకా :- సజ్ఞన=సత్సురుషుండవైన శిష్యుందా, ఉర్విక=భూమియందు, తొలుతక౯= 
జ్ఞానభూమికలను జెప్పుటకు ముందుగాను, అజ్ఞానధరిత్రుల౯=అజ్ఞానభూముల నేడింటిని, 
వినుము=ఆలకింపుము, బీజజాగ్రంబు =బీజజాగ్రము, జా(గంబు=జా(గము, అతిజాగరంబు= 
మహాజాగ్రము, తగ౯=ఒప్పిదమైన, తత్స్వప్నంబు-తత్‌=ఆ మహాజాగ్రమందలి, స్వప్నంబు= 
స్వప్నము, (అనంగా జా(గత్స్వ్వప్నము) స్వప్నంబు=స్వప్నము, తజ్జనిజాగ్రంబు -తత్‌ =ఆ 
స్వప్నమందు, జని=పుట్టిన, జాగ్రంబు=జాగ్రదవస్థయు, (అనంగా స్వప్పజా(గము) సుషుప్తి= 
సుషుప్తియు, అనా£౯=అనునట్లుగాను, పరంగు౯=ఒప్పును, ఓజక=(క్రమముగాను, 
వానిచిహ్నంబులక-వాని=ఆ యజ్ఞానభూములేడింటి యొక్క, చిహ్నంబులక=గుటుతులను, 
పుత్రా=కుమారా, తనరక౯=లెస్ఫగాను, జ్ఞానభూమికలక=జ్ఞానభూములను, 
తత్స్వభావాఖ్యలక-తత్‌ =ఆ జ్ఞానభూమికలయొక్కు స్వభావ=సహజసిద్ధములయిన, 
ఆఖ్యలక=పేళ్లను, తెల్పెద౯ =తెలియంజెప్పెదను. 
తాత్పర్యము :- సత్పురుషుండవైన శిష్యుండా! భూమియందు ముందుగా అజ్ఞానభూముల 
నేడింటిని చెప్పెదను ఆకర్షింవుము. బీజజా(గ్రము, జాగ్రము, మహాజాగ్రము, 
జాగ్రత్స్వప్నము, స్వప్నము, స్వప్పజాగ్రము, సుషుప్తి అనునట్లుగాను క్రమముగా అజ్ఞాన 
భూములేడును ఒప్పును. వాని లక్షణములను సహజసిద్ధములైన జ్ఞానభూములయొక్క 
నామములను తెలియంజెప్పెదను వినుమని తాత్పర్యము. 
అవ :-ఆ యజ్ఞానభూములలో మొదటి నాలుగు భూమికలయొక్క లక్షణములను 
జెప్పుచున్నారు. 
మ॥ తొలుత న్లోంచిన బీజజాగ్రమగు సద్రూపావని న్లైల్వి యా 

వల జాగ్రం బగు మొల్కరీతి నది గర్వంబై మహీజాకృతి 

న్వెలయ న్నాదిది నే ననం బిదప నుర్వి న్లా మహాజాగ్ర మౌం 

గలయన్మానస రాజ్యమేల నది జాగ్రత్స్వప్నమౌం బెంపుతోన్‌. 151 
టీకా :- ఉర్వి౯=భూమియందు, సద్రూపావనిక-సద్రూప =త్రిపరిచ్చేదశూన్యమైన పరబ్రహ్మ 
మనెడి, అవని£=భూమియందు, తొలుతక£౯=ముందుగాను, తోంచిన తెల్వి=(బహిర్వ్యాపార 
రూపముగా) కనంబడిన వివేకము, బీజజాగ్రము=బీజజాగ్రమను పేరుగల మొదటిభూమి, 
అగుక£=అగును, ఆవలక=పిమ్మట, మొల్కరీతిక=ఆ విత్తులోనుండి బైటవచ్చిన 
అంకురమువలి, గర్వంబై=నేనను నభిమానరూపమై, (జాగ్రమను పేరుగల రెండవభూమి 
యగును) పిదపజ౯=పిమ్మట, మహీజాకృతిక=వృక్షాకారముగా, వెలయక =ప్రకాశింపం 
గాను, నాదిది=ఇది నాది, ఇతండు నేనను, తాజ=తాను, మహాజాగ్రము =మహాజాగ్రమను 
పేరుగల మూండవభూమి యగును, కలయ£౯=(అంతట) వ్యాపించిన, మానసరాజ్యము౯= 


456 కైవల్యనవనీతము 


లోకము =జగము, తోంచుట£౯=కలుగుటచేతను, జాగరంబగుక=జా(గదవస్థయగును, 
చతుర్థధరక=సత్తా వ్రపత్తియను నాల్గవభూమిని, జగంబు=నామరూపాత్మకమైన ప్రపంచము, 
కల్పితమౌెటక£౯=తోంచినమాత్రమైనదౌటచేతను, కలవలె౯=స్వప్నమువలె, బెజ=అవును, 
పంచమస్థలము =అసంసక్తియను అయిదవభూమి, సుషుప్తిమాడ్మి౯=(నామరూపాత్మకమైన 
జగమేమియు.6 దోంచనందున) నిద్రావస్థవలె, అగు౯=అగును, షష్టసుధారుణి = 
పదార్థాభావనయను పేరుగలదియగును, తుదిక=కడపటను, వెలసెడు సప్తమావనిని= 
(ప్రకాళించెడు ఏడవభూమిని, వేదము=[శుతి, అతీతమంచుక=తుర్యాతీతమని, 
ఒగిక=క్రమముగా, పల్ముక్‌=వాక్రుచ్చును. 

తాత్పర్యము :- జ్ఞానభూములలో మొదటివైన శుభేచ్చ, విచారణ, తనుమానసీయను 
మూండుభూములయందుండువారికి జగద్వ్యాపారముండుటవలన జా(గ్రదవస్థ 
సామ్యమగును. సత్వాపత్తియను నాల్గవభూమిని పొందినవారికి ప్రపంచముతోంచినను 
అది మాయాకల్పితమని తలంచుటవలన స్వప్నమువలెనుండును. అసంసక్తియను 
ఐదవభూమియందుండు వారికి జగము ఏమియుందోంచనందున సుషుప్తివలె ఒప్పుననుట, 
పదార్థాభావనయను ఆబివభూమియందు నివసించువారికి జా(గత్స్వప్న సుషుప్తుల 
మూంటిని అతిక్రమించిన నాలవదియగు తుర్యమను పేరుగలది యగును. వీరికన్నిటికి 
పైన వెలుంగుచుండెడి తుర్యమను పేరుగల ఏడవభూమిని తుర్యాతీతమని వేదము 
వచించునని తాత్పర్యము. 


అవ :- ఈ ఏడుభూములకును తుర్యాతీతమను దానికిని అనుభవములను జెప్పుచున్నారు. 


ఉ|| తుర్యము నాయతీత మనం దోంచు మతిభ్రమ మంచు దాని వి 

ద్వర్యులు ముక్తిభిన్నముగం బల్ముదు రాత్మవిదేహసంజ్ఞల 

న్లార్యము నందునొందడెయగుం గానంబ్రబోధ సుషుప్తిషష్టమం 

చార్యజనస్తుతా! కడమ యెదిటినే వినిపించెద న్లగన్‌. 157 
టీకా :- ఆర్యజనస్తుతా-ఆర్యజన=పండితజనులచేతను, స్తుతా=కొనియాడంబడిన 
శిష్యుండా, తుర్యముక=జ్ఞానభూములలో నేడవభూమియగు తుర్యమును, ఆయతీతము=ఆ 
తుర్యాతీతము, అన౯=అనినను, విద్వర్యులు=వేదాంతజ్ఞానమందు శ్రేష్టులగు బ్రహ్మవేత్తలు, 
మతిభ్రమము =బుద్ధిభమము, తోంచు£౯=కలుగును, అంచు£౯=అని, దానిక=ఆ ఏడవ 
భూమిని, ఆత్మవిదేహసంజ్ఞలక -ఆత్మ =జీవన్ముక్తియని, విదేహ =విదేహముక్తియని, 
సంజ్ఞలక=గజ్తులచేతను, ముక్తి౯=మోక్షమును, భిన్నముగ౬ =వెవ్వేజుగాను, పలుకుదురు = 
వచింతురు, కార్యమునందుక=ఆ మోక్షక్రార్యమందు, ఒండెయగు౯= ఒకటియే యగును, 
కాన£ =కాంబట్టి, షష్టమంచు£౯ =దానికి క్రిందదైన ఆజవభూమి, ప్రబోధసుషుప్తి- 


227 


కైవల్యనవనీతము 453 


తాను మిక్కుటముగా నుండుట. అనంగా - ఆ జాగ్రత్తయందు కల్పితస్వరూపములం 
జూచుట స్వప్నమనుపేరుంగల ఐదవభూమిగా నొప్పును. అట్టి తుచ్చమైన స్వప్నావస్థయందు 
మంచిజ్ఞప్తి అనునది అల్బని[ద్రచేతను కన్నులు మూసెనేని (అనంగా మజచినదాని తలం 
చుట) స్వప్నజాగ్రమను సేరుగల ఆజవభూమి అగును. వెనుక దట్టమయిన 
అంధకారముచేత ఆ తెలివియే ఏమియు లేకపోయినను (అనంగా ఆత్మ ప్రతివింబముగాం 
గనంబడుచున్న జగద్విషయమునందు శూన్యభావముంజెందినచో) సుషుప్తియను పేరుగల 
ఏడవభూమి అగును. ఈ చెప్పంబడినవే అజ్ఞానభూములు. ఇంక జ్ఞాననిష్టయందుంగల 
భూములనేడింటిని తెలియంజెప్పుచున్నాను వినుమని తాత్పర్యము. 


ఈ చెప్పంబడినవానిలో మొదటి ఆటు అవస్థలయందును గల దుఖసమూహమును 
మనస్సునందు వదలి ఇంక రాబోవు దుఃఖమును చూడంబడునది సుషుప్తి యనంబడును. 
ఇదియే ఏడవ అజ్ఞానభూమి. ఈ అజ్ఞానభూములగు ఏడవస్థలయందును సకల జంతువులు 
తమోలీనంబై యుండును. అవి నానారూపంబుల యసంఖ్యములై వర్తించుచుండును. 
కాంబట్టి ఇంకమీంద జ్ఞానభూములనేడింటిని బోధపడునట్లు చెప్పెద నాకర్ణింపుము. వానిని 
తెలిసికొనినవాండు దుఃఖసాగరమందు మునుంగక నిత్యసుఖానంద మనుభవించునని 
భావము. 
అవ :- జ్ఞానభూముల నేడింటిని చెప్పుచున్నారు. 

మ॥। అమలాద్యోర్వి శుభేచ్చ నాలవది సత్త్వాపత్తి తుర్యంబు స 

ప్రమమౌ సత్తనుమానసి త్రితయ మాప్తంబౌ నసంసక్తి పం 

చమ మాత్మార్థవిచారణ ద్వితయమౌ సత్పుత్ర! యిద్దాత్రిలో 

నమితంబై తగు షష్టభూమిక పదార్థాభావనాభిఖ్యచేన్‌. 153 
టీకా :- సత్పుత్ర=శ్రేష్టమైన కుమారా, ఇద్దాత్రిలోక=ఈ భూమియందు, శుభేచ్చ= 
శుభేచ్చయనునరది, అమలాద్యోర్వి-అమల =నిర్మలమైన, అద్య=మొదటిదైన, ఉర్వి= భూమి, 
సత్త్వాపత్తి=సత్తాపత్తియను పేరుగలది, నాలవది=నాలుగభూమి, తుర్యంబు=తుర్యమను 
పేరుగలది, సప్తమమౌః-సప్తమము=ఏడవభూమి, బెజ=అవును, సత్తనుమానసి-సత్‌= 
శ్రేష్టమైన, తనుమానసి=తనుమానసి అనునది, త్రితయము =మూందవభూమి(అగును), 
అసంసక్తి=అసంసక్తి అనునది, పంచమము=ఐదవభూమి, ఆప్తంబౌ£౯= ఉపకారమైనది 
యగును, ఆత్మార్థవిచారణ -ఆత్మ=ప్రత్యగాత్మయొక్క అర్థవిచారణ=తాత్సర్య విచారణ 
మనునది, ద్వితయమౌక=రెండవభూమియగును, పదార్థాభావనాభిఖ్యచే= - పదార్థాభావన= 
పదార్థాభావనయను, అభిఖ్యచేక = పేరుచేతను, షస్టభూమిక =ఆజవభూమి, అమితంబై= 
మిక్కుటమై, తగు౯=ఒప్పును. 


454 కైవల్యనవనీతము 


తాత్పర్యము వా శ్రేష్టమైన కుమారా! ఈ భూమియందు శుభేచ్చ, ఆత్మార్థవిచారణ, 
తనుమానసి, సత్వాపత్తి, అసంసక్తి, పదార్ధాభావన, తుర్యము అను నీయేడును 
జ్ఞానభూములని తాత్పర్యము. 
అవ :- వానిలో మొదటి నాలుగుభూముల లక్షణములను జెప్పుచున్నారు. 
మ॥ ఖలసంసర్గము మాని పేర్చిన వివేకం బాశుభేచ్చాజ్య యా 

వల సత్సంగతి నౌవిచారణ లసద్వ్యాసంగము నేయు నీ 

యిలచే నౌం దనుమానసీపృధివి పూర్వేచ్చ ల్విసర్జింపం గే 

వలతద్భూముల వాడుక న్దైలివి సత్త్వాపత్తియౌం గల్గినన్‌. 154 
టీకా :- ఖలసంసర్గము£-ఖల =దుర్దనులయొక్క సంసర్గము=౯=సహవాసమును, మాని= 
వదలి, పేర్చినవివేకంబు - పేర్చిన =అతిశయించిన, వివేకంబు =వివేకమనునదిీ, 
ఆశుభేచ్చ్యాజ్య-ఆ=ప్రసిద్ధమైన, శుభేచ్చా=శుభేచ్చయను పేరుగల, జ్య=మొదటిభూమి అగును, 
ఆవలక౯=అటుపిమ్మట, సత్సంగతిక=సత్పురుషులసహవాసముచేత, అవ్విచారణ = 
విచారణయనుపేరుగల రెండవభూమి, (అగును) లసద్వ్యాసంగమున్లైెయునీయిలచే£-లసత్‌ 
=ఫ్రకాశించుచుందెడి, వ్యాసంగము£ =వేదాంతశ్రవణమును, చేయు =చేయుచుందెడి, ఈ 
ఇలచే౯=ఈ భూమిచేతను, తనుమానసీప్పథివి=తనుమానసియను మూందడవభూమి, బె£౯= 
అగును, కేవల =ముఖ్యములైన, తద్భూములక =శుభేచ్చ, విచారణ, తనుమానసియను 
మూండు భూములయందలి, వాడుకక=అభ్యాసముచేత, పూర్వేచ్చలు=ముందటి 
అజ్ఞానకార్యములయందలి అభిలాషలు, విసర్ణింపక=విడిచినచో, తెలివి=ఆ తెలివియెనది, 
కల్గిన౯=ఒప్పినను, సత్త్వాపత్తియౌః౭-సత్స్వాపత్తి=సత్స్వాపత్తియను నాల్గవభూమి, 
జె౯=అగును. 
తాత్పర్యము :- దుర్భనులయొక్క సహవాసమువదలి అతిశయించిన వివేకమనునది 
అప్రసిద్ధమైన శుభేచ్చయను పేరుగల మొదటిభూమి యగును. అటుపిమ్మట సత్పురుషుల 
సహవాసముచేత విచారణయను పేరుగల రెండవభూమి యగును. ప్రకాశమానముగ 
వేదాంత[(శ్రవణము చేయుచుండెడి ఈ భూమిచేతను తనుమానసియను మూండవభూమి 
అగును. ముఖ్యములైన శుభేచ్చ విచారణ తనుమానసి యను మూండుభూములయందలి 
అభ్యాసముచేత ముందటి అజ్ఞానకార్యములయందలి అభిలాషలు విడిచిన తెలివియైనది 
ఒప్పినచో సత్తాపత్తియను నాల్గవభూమి యగునని తాత్పర్యము. 
అవ :- కడపటి మూండు భూముల లక్షణములను జెప్పుచున్నారు. 


మ॥ బుతమందుండి తొలంగ నెంతయు నసద్భృత్తం బసంసక్తియా 
హతమొందః౯ ద్రిపుటి త్రయం బగుపదార్థాభావనాభిఖ్య సం 


228 


కైవల్యనవనీతము 455 


ద్వితతాద్వైతముదంబునం దగు లసద్విద్య న్దురీయంబు సం 

తత మౌనంబున నున్నదాని తదతీతంబంచుం బల్ముః= (శ్రుతుల్‌. 155 
టీకా :- బుతమందుక=సత్యమందు (బుతమనంగా బుతగ్‌ం సత్యం పరంబ్రహ్మ అని 
(శ్రుతి.), ఉండి=నివసించి, ఎంతయు౯=మిక్షిలి, అసద్వృత్తంబు =నామరూపాత్మకమైన 
మాయాకార్యమును, తొలంగక=విడిచినను, అసంసక్తియౌ౯=అసంసక్తియను పేరుగల 
ఐదవభూమియగును, సద్వితతాద్వైతముదంబున౬-సత్‌ =ప్రశస్తమైన, వితత =విస్తారమైన, 
అద్వైతముదంబున£ -అద్వైత =వస్త్వంతరహిత బ్రహ్మాభిన్నప్రత్యగ్వస్తు దర్శనముచేత కలిగిన, 
ముదంబునక=ఆనందమందు, త్రిపుటిత్రయంబు =(అంతరమధ్యబాహ్యములను త్రివిధ 
భేదములచేతం దోంచుచుండెడి జ్ఞాతృజ్ఞానజ్జేయాది) సర్వత్రిపుటి వృత్తులు, హతమొంద౯= 
నశించినచో, పదార్థాభావనాభిఖ్య=పదార్థ్భాభావనయను పేరుగల ఆజవభూమి, అగుః౯= 
అగును, లనద్విద్యక£ -లనత్‌ =ప్రకాశమానవ్హైన, విద్య౯=(బహ్మజ్ఞానముచేత, 
సంతతమౌనంబున౯-సంతత=ఎడతెగని, మౌనంబున£ =మౌననిష్టయందు, ఉన్నక౯= 
ఉందెనేని, తుర్యంబు=ఏడవభూమియైనతుర్యము, తగు౯=ఒప్పును, దాని౯=ఆ 
యేడవభూమినే, తదతీతంబు=తుర్యాతీతము, అంచు£=అని, శ్రుతులు=వేదములు, 
పల్ము౯=సంభాషించును (వీవు వినుమని అధ్యాహారము). 
తాత్పర్యము :- సత్యమందు నివసించి మిక్కిలి నామరూపాత్మకమైన మాయాకార్యమును 
విడిచినను అసంసక్తియను పేరుగల ఐదవభూమియగును. మిక్కిలి ప్రశస్తమైన బ్రహ్మాభిన్న 
ప్రత్యగ్వస్తుదర్శన ముచేతగలిగిన ఆనందమందు అంతరమధ్యబాహ్యములను త్రివిధభేదముల 
చేతం దోచుచుందెడి జ్ఞాతృజ్ఞానజ్ఞేయాది సర్వత్రిపుటి వృత్తులు నశించినను పదార్థాభావన 
యను పేరుగల ఆజవభూమియగును. దానినే తుర్యాతీతమని వేదములు సంభాషించునని 
తాత్పర్యము. ఈ సప్తభూమికా వివరణ సంగ్రహము 134వ పద్యముయొక్క విశేషార్థములో 
విశదీకరింపంబడియున్నది. 
అవ :- ఈ తుర్యభూమి తుర్యాతీతముగాం దోంచినను సప్తభూమికలను ఐదు అవస్థలుగా 
భాగించిన విధమున దాని లక్షణమును జెప్పుచున్నారు. 


చ।॥ తొలుతటిచిత్రికాశ్య్వవులం దోంచుట లోకము జాగరం బగుః 
గలవలె నౌం జతుర్ధధరం గల్పితమౌట జగంబు పంచమ 
స్థలము సుషుప్తిమాడ్మినగు షష్టసుధారుణి తుర్యమౌం దుది 
న్వెలసెడు సప్తమావనిని వేదముపల్కు నతీతమంచాగిన్‌, 156 
టీకా :- తొలుతటిచిత్రికాశ్యపులక-తొలుతటి =మొదటివైన, చిత్‌=జ్ఞానభూములలో, 
త్రికాశ్యపులక =శుభేచ్చ, విచారణ, తనుమానసియను మూండు భూములయందును, 


460 కైవల్యనవనీతము 


పొందినవానివలెనగును, ఆరయక౬£=పరిశోధించిచూడంగా, అది=ఆ భూమి, అందః౯= 
పొందుటకు, దుర్హభము=దుస్తరము (అగుననుట) 

తాత్సర్యము వా మొదటి శుభేచ్చ విచారణ, తనుమానసి, యనెడు మూండుభూములను 
పొందిన ఆరురుక్షులలో నెవండైన నాలుగవభూమిని యెక్కుటలోంగా మృతిపొందినయెడల 
ఆ పురుషుండు ఒకరి యధీనమునకు లోంబడక తనంతటతానుగానే ఉర్థ్వలోకములైన 
స్వర్గవైకుంఠకైలాసాదుల నతిక్రమించి ఆపదవులయందుండెడి బ్రహ్మవిష్ణురుద్రాదులను 
దర్శించి వారిచేత సన్మానింపంబడినవాండై తిరుగా మర్యలోకమందు భాగ్యము ఆచారము 
మొదలగు నడవళ్లుగలవారి యిండ్లయందుం బుట్టి పై భూములను సాధించి ముక్తుం 
డగును గాని ఇచ్చారూపమైన జన్మవారధిలోంబడండనుట. మొదటిభూమియైన శుభేచ్చ 
దొరకుననునది దుర్లభము. ఆ మొదటిభూమి స్వాధీనమయ్యెనేని కైవల్యము స్వాధీన 
మగునని తాత్పర్యము. “తొల్తటిభూమిచెందిన సర్వమున్దాలుగనప్పినట్టులు” -అనుటచే 
జ్ఞానభూమిక లేడింటిలో మొదటిభూమికయందు చేరినవాండు సమాళముగ తక్కిన 
భూమికలను ఎక్కుటకు తగినవాండవునని భావము. అనంగా -పూర్వజన్మసుకృతము 
వలనంగలిగినవాసన యున్ననేగాని (బ్రహ్మవిచారమునకు మొదటిమెట్టగు శుభేచ్చయను 
భూమిని పొందండు. అట్లు పొందినవాండు మేడపై నెక్కుటకుంగాను మొదటిపడికట్టు పై 
కాలు పెట్టినవాండు క్రమముగా నన్నిటినిదాంటి పైనంజేరినట్లు వరుసగా కడమభూముల 
నన్నిటిని దాంటి కడపటి భూమినింజేరుట సాధ్యమేయని తెలియందగ్గది. 


అవ :- అభ్యాసభూములగు మొదటి మూండు భూములలో దేనినైనను పొందిన వాం 
దెట్టివాండైనను ముక్తిని జెందునని తెలియంజెప్పుచున్నారు. 


మ॥ సుత! చిద్భూముల నొంటి రెంటిందగ మ్లేచ్చుందైన సాధించి సం 

తతమోక్షేచ్చ విముక్తిజెందు గురుపాదం బాన యీ యర్థ మూ 

ర్జితమౌ దీని నబద్ధమన్నం జెడు దుళ్ళీలుండు మధ్యస్థమై 

(శ్రుతి యీరీతి వచించునిష్టం గనవే శుద్ధాత్మ శంక ల్లైగన్‌॥ 160 
టీకా :- సుత=కుమారా, చిద్భూములక=విజ్ఞానభూము లేడింటియందును, ఒంటిక£= 
ఒకటినిగాని, రెంటి౯=రెండుభూములనుగాని (అనంగా శుభేచ్చ, విచారణ, యను 
భూములలో దేనినైనను) మ్లేచ్చుండైన౯=(నీచవృత్తిగల) తుజకవాండైనను, తగ£౯=లెస్సగాను, 
సాధించి=వశపజచుకొని, సంతతమోక్షేచ్చక-సంతత=ఎడతెగని, మోక్ష=విదేహకైవల్య 
మందలి, ఇచ్చక=ఆశచేతను, విముక్తిః=మోక్షమును, చెందును=పొందును, గురు 
పాదంబాన=ఇందులకు గురుపాదమే సాక్షి ఈ యర్థము=ఈ తాత్పర్యము, ఊర్జితమౌను = 
నిశ్చయమే అవును, దీనిక=ఈ భావమును, అబద్ధము =అసత్యము, అన్నను =అనినచో, 


229 


కైవల్యనవనీతము 457 


ప్రబోధ =విజ్ఞానముతోచేరిన, సుషప్తి=నిద్రావస్థ(అగును) కడమయైదిటిని= తక్కిన అయిదు 
భూములను, ఏక=నేను, తగజ=లెస్సగాను, వినిపించెద౯= తెలియంజేయుచున్నాను. 
తాత్సర్యము :- పండితులచేత కొనియాడంబడిన శిష్యుండా! ఏదవభూమిని తుర్యమని 
తుర్యాతీతమని చెప్పినచో (గహించువారికి భ్రమదోంచునని దానిని తుర్యమందు 
జీవన్ముక్తియని తుర్యాతీతమందు విదేహముక్తియని మోక్షమును రెండువిధములగు 
సంజ్ఞలచేత చెప్పుదురుగాని కార్యమందు ఒక్కటేయగును. కనుక దానికి క్రిందిదైన 
ఆబవభూమి తెలివితోంగూడిన నిద్రావస్థయగును. తక్కిన అయిదుభూములను క్రమముగా 
తెలియంజేయుచున్నాను వినుమని తాత్పర్యము. 


అవ :- జ్ఞానభూమినిపొందిన జీవన్ముక్తుల నామములను జెప్పుచున్నాను. 


చ॥ మొదటి త్రిచిద్ధరాశ్రితులు మువ్వురు ముక్తులుగారు వాడుకః 

వదలక యుందు రాత్మవరవర్యవరిష్టులు మువ్వు రౌదు రా 

తుది సుత్రిధాత్రులందును జతుర్ధధరిత్రిని దద్విదుండగు౯ 

సదమలసప్తచిద్ధరల సర్వముం దెల్పెదం దన్మహత్త్వముల్‌. 158 
టీకా :- మొదటిత్రిచిద్ధరాభ్రితులు, మొదటి =(శుభేచ్చ, విచారణ, తనుమానసి, సత్త్వాపత్తి, 
అసంసక్తి, పదార్థాభావన, తురీయములనెడి భూములేడింటిలో) తొలుతటివైన, ్రి=మూం 
దగు, చిత్‌ =జ్ఞానసంబంధములైన, ధరా=భూములను, ఆభశితులు=ఆశయించిన ఆరు 
రుక్షులు, మువ్వురు =ముగ్గురును, ముక్తులుగారు =జీవన్ముక్తులుగారు, వాడుక౯= 
అభ్యాసమును, వదలకయుందురు =విడువకయుందురు, ఆత్మవరవర్యవరిష్టులు - 
ఆత్మవర =బ్రహ్మవిద్వరుండు, వర్య=బ్రహ్మవిద్వర్యుండు, వరిష్టులు =బ్రహ్మవిద్వరిష్టుండను, 
మువ్వురు =ముగ్గురు, తుదిసుత్రిధాత్రులందు£-తుది =కడపటి, సు=శ్లాఘ్యములగు, 
త్రి=మూండైన, ధాత్రులందుక =జ్ఞానభూములందు, బెదురు=ఉన్నవారగుదురు, 
చతుర్ధధరిత్రిని=క్రిందటి మూండుభూములకును, పై మూండుభూములకును, నడుమ 
నుండెడు నాలుగవదియగు సత్తావత్తియను పేరుగల భూమియందు ఉండు 
వాండు, తద్విదుండగుక=ఆ బ్రహ్మవిదుండగును, సదమలసప్తచిద్ధరలక-సదమల = 
అతినిర్మలములైన, సప్త=ఏడైన, చిద్ధరలక=జ్ఞానభూములను, సర్వము౯=అన్నిటిని, 
తన్మహత్త్వములు=వారిని పొందినవారి మహిమలను, తెల్చెద౯=తెలియంజెప్పెదను 
(వినుమని అధ్యాహారము). 
తాత్సర్యము కై జ్ఞానభూములేడింటి లో మొదటి మూండుభూములను ఆ(శయించిన 
ఆరురుక్షులు ముగ్గురును ముముక్షులేగాని జీవన్ముక్తులుగారు. కడపటి శ్లాఘ్యములయిన 
మూండుభూములను పొందినవారు ముక్తులగుదురు. క్రింది మూండుభూములకును పై 


458 కైవల్యనవనీతము 


మూండుభూములకును నడుమనుండెడు నాల్గవదియగు సత్త్వాపత్తియను పేరుగల 
భూమియందుండువాండు బ్రహ్మవిదుండగును. అతినిర్మలములయిన ఆ జ్ఞానభూము 
లనన్నిటిని పొందినవారిమహిమలు తెలియంజెప్పెదను వినుమని తాత్పర్యము. ఆరురుక్షులు 
ఆరురోహులు ఆరూఢులని జ్ఞానులు మూండువిధములుగా నుందురు. ఆరురుక్షులనం 
గా- జ్ఞానమను వర్వతమును ఎక్కందలంచినవారు, ఆరురోహులనంగా- ఆ 
జ్ఞానపర్వతమును ఎక్కుచుండెడివారు. ఆరూఢులనంగా-దానిని ఎక్కినవారు. ఆత్మవరుం 
డనంగా- బహిర్వ్యాపారములయందు అంతర్ముఖుండై నిద్రించువానివలెనుండి 
ప్రపంచమును మిథ్యగాను సాక్షిగాను భావించి సమస్తకార్యములును అహంకారమే 
చేసికొనుచున్నదను నిశ్చయముగలవాండై ఎల్లప్పుడు ఏకాంతనిష్టయం దుండువాండు. 
ఇతందే ఐదవభూమికకు వచ్చినవాండు. వర్యుండనంగా -వెలుపలంగనిపించెడు 
జగమంతయు దుఃఖమని భావించి సంశయములను వదలి సకలవ్యవహారముల యందును 
సంబంధము లేదను నిశ్చయముతో సర్వధా నిదిధ్యాసపరుండై యుండువాండు. ఇతండు 
ఆటబివభూమిని ఎక్కినవాండు. వరిష్ణుండనంగా ముందుజెప్పిన భూములను సాధించుటచేత 
నిర్వికల్పసమాధినిష్టయందు నిలుకడకలవాండై యుండి అంతర్భహిర్వ్యాపారముల రెంటిని 
మచి స్వరూపమాత్రముగ నిలచిన చిత్తము గలవాండై యుండువాండు. ఇతండే 
కదపటిభూమిక నెక్కినవాందు. విదుందనంగా- మొదటిమూండు భూమికల సాధకముల 
వలన నాల్గవభూమిక నెక్కినవాండు. ఇతందు కాలత్రయబాధ్యబాధకములు తనకు 
లేవనియు, తాను అసంగుందననియు, వేదవిహితములగు యాగయోగాది సర్వకర్మములును 
క్రియలును తాను జేయుచుండినను చేయువాండు తానుగాదనియు అహంకారాదులు 
వానివాని కార్యములయందవియవి వర్తింపుచున్నవనియు తెలిసికొని తాను సర్వసాక్షియని 
నిశ్చయించుకొనియుండును. 


అహంకారత్రయముయొక్క వివరణము 


అహంకారము మూండు తెజుంగులుగా నున్నది. వానిలో రెండు విధములు 
శ్రెష్టాహంకారములనియు మతియొకటి త్యాజ్యము అనియు జెప్పంబడును. ఈ మూం 
డింటను గోచరంబగు నీ జగమంతయును పరమాత్మయును నేనేయనియు నాకంటె వేజుగా 
నుండునట్టి పదార్థము అణుప్రమాణమైనను లేదనియు తలంచెడి తెలివియేది కలదో 
అదియే మిక్కిలి ఉత్కృష్టమైన మొదటి అహంకారమని వచింపంబడును. ఇది కేవలము 
మోక్షమునకే గాని బంధమునకుంగాదు గనుక జీవన్ముక్తిని జెందిన వానియందుం 
బొందియుండును. ఈ కనంబడుచుండెడి సర్వప్రపంచమునకు వ్యతిరిక్తుండు నేననియు 
వాలాగ్రమునందు పొడగన్న అతిసూక్ష్మమైన తనువు నేననియు భావించెడి తెలివియైనది 
రెండవ అహంకారమనంబడును. ఇది మిక్కిలి మంగళకరమగుటచేతను బంధనివృత్తికర 


230 


కైవల్యనవనీతము 459 


మగుటచేతను జీవన్ముక్తునియందే కలిగియుండును. కరచరణాదులతోం గూడిన దేహమే 
నేనని యెంచెడి తెలివియేది కలదో అదియే మూండవ యహంకారము. ఇది మిగుల 
తుచ్చమైనదియు లౌకికమైనదియు బంధమగు సంసారవృక్షమునకు మూలమైనది 
అగుటవలన దానిని విసర్జింపవలయును. ఇట్టి దేహపరిమితిగల తుచ్చాహంకారమును 
వదలిపెట్టిన యెడల ముక్తిప్రదమగు. తక్కిన రెండు అహంకారములను మనుజుండు 
పొందును. కాంబట్టి దుఃఖహేతువగు తృతీయాహంకారమును విడిచిపెట్టి మోక్ష 
కారణములగు కడమరెండు అహంకారములను పొందవలయును. మటియు నీకడపటి 
రెండు అహంకారములను గూడ త్యజించినవాండెవండో అతందే తుర్యాతీతమనెడి 
కడపటిభూమిక నెక్కి తీరిన వాందని భావము. వాలాగ్రమునందు అనంగా- 
“నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా”-అను [శ్రుతి ప్రమాణముననుసరించి, వాలాగ్ర 
మనంగా-నివ్వరిముల్లుయొక్క కొన కాంబట్టి ఆ నివ్వరిముల్లుయొక్క అ(గమువలె 
అతిసూక్ష్మమైన వస్తువు అహంశబ్దవాచ్యుందైన పరబ్రహ్మమునకు సామ్యముగం జెప్పం 
బడినది. 

అవ :- జ్ఞానభూములేడింటి లో మొదటంజిప్పిన మూండుభూములయందు అభ్యాసమువలన 
కలిగెడి ప్రయోజనమును వానిలో మొదటి భూమికయొక్క అతిశయమును జెప్పుచున్నారు. 


ఉ॥ నాలవభూమి కేంగుతతి నాశము నొందిన వాండు స్వేచ్చగా 

మేలగులోకము ల్లడచి మెప్పులం జెంది జనించి మల్లీ శ్రీ 

శీలురయిండ్ల ముక్తుండగుం జెందిన దొల్పటి భూమి సర్వముం 

జాలుగ నబ్బినట్టు లది సజ్జన! దుర్లభ మంద నారయన్‌. 159 
టీకా :- సజ్ఞన!=మంచిశిష్యుండా!, నాలవభూమికేగుతతిజ-నాలవభూమికిజ=శుభేచ్చ 
విచారణ తనుమానసియనెడు మూండుభూములను అతిక్రమించి (సత్వ్వాపత్తియను పేరుగల) 
నాలుగవభూమినిగుతించి, ఏయగుతతి౯=పోయెడి సమయమందు, నాశమునొందిన౯=ఒకంC 
డు మృతినొందినను, వాండు=ఆ పురుషుడు, స్వేచ్చగాక=ఒకరి అధీనములోంజిక్కక 
తనంతటతానుగానే, యేలగు లోకముల్‌=ఊర్ధ్వలో కములైన స్వర్గవైకుంఠ కైలాసాదులను, 
కడచి=అతిక్రమించి, మెప్పుల==అచ్చటచ్చటనుండువారలచేతను, అనంగా (బ్రహ్మవిష్ణు- 
రుద్రాదులచేతను) సన్మానములను, చెంది =పొంది, శ్రీశీలురయిండ్లక=సంపదలతోం గూడిన 
ఆచారాది మంచిస్వభావములుగల గృహములయందు, మళ్లిక= మరల, జనించి= 
మర్యలోకములోపుట్టి, ముక్తుండగుక౯=(తక్కిన భూములను సాధించి) జీవవిదేహముక్తులను 
పొందినవాండగును, తొల్తటి భూమి౯=మొదటి భూమియైన శుభేచ్చను, చెందిన౯= 
పొందినను, సర్వముక=సకలమును, చాలుగను=క్రమముగాను, అబ్బినట్టులగుక = 


464 కైవల్యనవనీతము 


ఈషణసమాజము-ఈషణ =దారేషణ పుత్రేషణ ధనేషణములయొక్క సమాజము = 
సముదాయము, పాయక=విడిచినచో, తీవ్రండు =తీవ్రందడనుపేరుగల సన్నాసి, అగు౯= 
అగును, క్రియాళి-(క్రియ=(కర్మకాండమందుం జెప్పంబడిన) కార్యములయొక్క, ఆలి= 
సమూహము, పెంపొందక=వృద్ధిపొందంగాను, కల్లయని =అబద్ధమని, తొలంగ౯ః= 
విడిచినచో, తీవ్రతరుండు =మిక్కిలి తీవ్రతరుండను పేరుగల సన్వాాసిగా, నెమ్మది౯=మంచి 
మనస్సుచేత, ఒప్పుక=బఒప్పినవాండగును. 
తాత్పర్యము వా పెద్దలచేతం బూజింపందగిన శిష్యుండా! మందవిరాగముగలవాందని 
తీవ్ర విరాగము గలవాండని మిక్కిలి తీవ్రవిరాగము గలవాండని అనునట్లుగాను సన్యాసులు 
మూండువిధములనుందురు. ఆ ముగ్గురియందు మందసన్వాసి సమస్తగృహరూపమైన 
కుటుంబమందలి యుపద్రవములకు నోర్వలేకుండుటచేత సన్న్యసించును. దారేషణ 
పుత్రేషణ ధనేషణములయొక్క సముదాయము విడిచినచో తీవ్రుందనుపేరుగల 
సన్వ్యాసియగును.  కర్మకాండమందుం జెప్పంబడిన కార్యములయొక్క సమూహము 
వృద్ధిపొందంగాను అబద్ధమని విడిచినచో తీవ్రతరుండను పేరుగల సన్వ్యాసియగునని 
తాత్పర్యము. 
అవ :- మందవిరాగముగలవానియొక్క ప్రయోజనమును తీవ్రవిరాగ సన్వాసమునందలి 
ద్వివిధ భేదములను జెప్పుచున్నారు. 
చ॥ ద్వివిధములౌం గుటీచకము తీవ్రమునందు బహూదకం బనం 

గవినుత శక్తిలేమిం దిరుగ న్గన నందుం గుటీచకం బగు౯ః 

భువిం జరియింప శక్తుండయి పుణ్యనదీవురులం గనుంగొనం 

బ్రవిమల నిర్ణయోక్తుల స్వభావముగ్రాల బహూదకం బగున్‌. 164 


టీకా :- తీవ్రమునందుకా=తీవ్రమనుపేరుగల సన్వాసమందు, కుటీచకము =కుటీచకమను 
పేరుగల సన్వ్యాసమనియు, బహూదకంబు =బహూదకసన్నాస మనియు, అనజ=అనునట్లు 
గాను, ద్వివిధములౌః=రెండు విధములగును, అందు౯=ఆ రెంటియందు, కవిసుత= 
విద్వాంసులచేత సోత్రము చేయంబడిన శిష్యుండా, తిరుగ౯=(సన్న్యాసులకు నిర్ణయించిన 
విశ్వేశ్వరస్మ ఎతీయందు చెప్పిన చొప్పున) భూసంచారము చేయుటకు, కన£౯=విచారింపం 
గా, శక్తిలేమి౯=(వృద్ధాషప్యమందు) సామర్థ్యము లేకుండుటచేతను, కుటీచకంబు = 
కుటీచకమను పేరుగల సన్వ్యాసము, అగుక=అగును, పుణ్య=పుణ్యస్వరూపమైన, 
నదీ=(గంగ, గోదావరి, కృష్ణ, కావేర్యాది) నదులను, పురులక=(అయోధ్య, కాశి, కాంచి, 
మొదలయిన) పుణ్యపట్టణములను, కనుంగొన౯=బాగుగా దర్శించుటకు, భువిజ=భూమి 
యందు, చరియింపశక్తుండయి=సంచరించుటకు బలగము గలవాండై, ప్రవిమల 


231 


కైవల్యనవనీతము 461 


దుళ్ళీలుండు =(ఇట్లను) దుష్టస్వభావముగలవాండు, చెడు౯=నశించును, మధ్యస్థమై=సమస్త 
ప్రాణులయందు సమభావముగలదియై, శ్రుతి=వేదము, వచించుః౯=(ఇట్లని) పల్మును, 
నిష్టక=సహజసమాధియందు, శుద్దాత్మక-శుద్ధ=పరిశుద్ధమైన, ఆత్మ£౯=ప్రత్యగృహ్మ 
స్వరూపమును, శంకల్టెగక-శంకలు =సందేహములు, తెగ£౯=తెగునట్టుగాను, కనవే= 
చూడవా!. 
తాత్సర్యము :- కుమారా! జ్ఞానభూములేడింటి లోపలను మొదటి శుభేచ్చ, విచారణ, 
తనుమానసి యనెడు వానిలో ఒకటిరెండు భూములలోనైనను (వేదగర్శిత నీచకార్యములలో 
(ప్రవర్తించెడి) తుజకవాండుకూడ ఎడతెగని మోక్షేచ్చచేతను అభ్యాసముచేసి జీవ 
విదేహముక్తులను పొందును. ఇందులకు గురుపాదమే సాక్షి ఈ తాత్పర్యము 
నిశ్చయమౌను. ఈ భావము అసత్యమని వాదించెడు దురాచారుండు జన్మసముద్రమందుం 
బడి నశించును. సమస్తప్రాణులయందును నసమభావముగలదిదైై వేదము 
వక్కాణించుచుండును. సహజసమాధియందు పరిశుద్ధమైన బ్రహ్మోభిన్న ప్రత్యగ్వస్తువును 
సందేహము వీడునట్లుగాను చూచితివిగదా యని తాత్పర్యము. 
“మ్లేచ్భుందైనక”-అనుటచేత తుజఖకలు మొదలగువారు వర్ణాశ్రమధర్మములయందు 
బ్రాహ్మణాదులకు వ్యతిరిక్తముగ నీచకార్యములయందే ప్రవర్తించువారగుటవలన వారికి 
(బ్రహ్మవిచారణ కలుగుట కష్టము. అట్టివారుకూడ తత్త్వవిచారాపేక్షచేత ఈ భూముల 
తట్టు తిరిగి మొదటి మూండు భూములలో దేనినైనను పొందిరేని ముక్తి సాధింతురని 
భావము. ఇట్లనుటచేత కైవల్యమునకు జ్ఞానమే ప్రధానము గాని వర్ణాశ్రమాచారాది 
ధర్మములు గావని స్ఫురించుచున్నది. ఇందులకు వసిష్ట విశ్వామిత్ర, పరాశర, వ్యాస, 
దుర్వాస ఆదులును అప్పరు, సుందరుండు, మాణిక్యవాసుండు, ఆళ్వారాదులు, వేమన, 
పట్టణత్తుపిళ్ల, అవయారు మొదలగువారే నిదర్శకులు. 
అవ :- ముక్తిని పొందుటకు వర్ణాశ్రమభేదములు అక్కజలేదనియుండంగా ఈ 
భూమికలయొక్క కడపటిదైన తుర్యాతీతము సన్వ్యాసులకేగాని ఇతరులకు లభింపదని 
చెప్పుటవలన కలిగెడి సందేహమును బోంగొట్టవలయునని శిష్యుందడుగుచున్నాండు. 
ఉ॥ యోచింప న్యవతండులాకృతిగ నాయుల్లంబు గావించి త్రీ 

వాచార వ్రతనిష్టల న్వెలయు సన్వా్యాసు ల్లదా వారికి 

నీచుల్‌ మ్లేచ్చులు వీరి కిచ్చు ననంగా నిర్వాణ మాచిద్ధరల్‌ 

నాచిత్తంబు చలించెం దెల్పందగు విన్నాణంబుగా దేశికా! 161 
టీకా :- దేశికా=గురుస్వామీ, యోచింప౯=ఆలోచించిచూడంగాను, నాయుల్లంబుక=నా 
మనస్సును, యవతండులాకృతిగజ -యవ =వర్లగింజను, తండులాకృతిగజ = బీయ్యపు 


462 కైవల్యనవనీతము 


గింజవలె, ఈవు=నీవు, కావించితివి=(జన్మములను కల్పించి నన్ను వానిలో మునుంగు 
నటులు చేయుచుండెడి నా మనస్సును వానినుండి తొలంగునటులు) చేసితివి. ఆచారవ్రత 
నిష్టలక్‌-ఆచార =(విశ్వేశ్వరస్మృతి ప్రకారము దండ, కమండలు, కాషాయ, కౌపీన, 
కటిసూత్రముల ధరించెడు) ఆచారములచేతను, వ్రత=(చాంద్రాయణాది) వ్రతములచేతను, 
నిష్టల=౯=(వైరాగ్యాది తపో) నిష్టలచేతను, వెలయుసన్వా్యాసుల్లదా-వెలయు= ప్రకాశించు 
చుండెడి, సన్వ్యాసులు కదా=జయతులుకదా, వారికిక=అట్టి వారికిని, మ్లేచ్చులు= (అపసవ్య 
మార్గముగా ప్రవర్తించెది)ి తుజకలు, నీచులు =నీచకులస్టులు, వీరికి౯= ఇట్టి వారికిని, 
ఆచిద్ధరలు -ఆ=ప్రసిద్ధమైన, చిద్ధరలు =జ్ఞానభూమికలు, నిర్వాణము౯= జీవన్ముక్తిని, 
ఇచ్చుననంగాక=వేదవేత్తలు ఇచ్చునని చెప్పంగాను, నాచిత్తంబు=నా అంతఃకరణము, 
చలించెః౭=(సందేహమువలన) చలించెను, విన్నాణంబుగా౯=(ఆ సందేహము నివారణ 
మౌనట్లు) చకంగా, తెల్పన్గగుక =తెలియంజెప్పవలయును. 

తాత్పర్యము :- గురుస్వామీ! ఆలోచించిచూడంగా నా మనస్సును వడ్లగింజను దంచిన 
బీయ్యపు గింజవలె చేసితిరి. ఆచారవ్రతనిష్టలచేత ప్రకాశించుచుండెడి సన్వ్యాసులైన 
వారికిని, హీనకృత్యములు చేయు నీచులైన మ్లేచ్చులకును, జ్ఞానభూములే జీవన్ముక్తిని 
ఇచ్చునని వేదవిదులైన పెద్దలు చెప్పంగా నా మనస్సు సందేహముచేత చలించెను. ఆ 
చాంచల్యము నివారణమౌనట్లుగాను తెలియంజప్పవలయునని తాత్పర్యము. 
“యవతండులాకృతిగన్‌” అనంగా వడ్లను ఎండంబెట్టి రోటిలో వేసిదంచి చెరుగంగా పై 
పొట్టురాలిపోయి బియ్యము నిలిచినట్లు శిష్యునియొక్క మనస్సు అనెడి వడ్లగింజను 
మాయావరణమను పొట్టునుండి వేదాంతోపదేశము అనెడి దంచుటవలన విడందీసి 
జ్ఞానమను బియ్యమువలె ప్రకాశింపంజేసెనని భావము. ఇట్లనుటచే వడ్లనుదంచి పొట్టును 
రాలంగొట్టుటవలన దానియందు మొలకలెత్తెడి శక్తి అణంగిపోయినట్లు మాయా 
సంబంధమగు పంచకోశాత్మకమైన శరీరత్రయ అవస్థాత్రయములయందు శిష్యుని 
మనస్సును వాసనలతోంగూడి చలింవనీయక విజ్ఞానస్వరూపునిగాం జేసెనని 


అవ :- చతుర్విధసన్వ్యాసులయొక్క నామములను వారి లక్షణములను జెప్పుచున్నారు. 


చ॥ తెలిపెద సందియం బుడుగ ద్విద్వయభేదముల న్విరాగమౌం 
దలంపం గుటీచకం బన వదాన్య! బహూదక మందు హంస మ 
ట్లలఘుతరార్థ మౌ పరమహంస మనాంగ విరాగమే ధరః 
ఫలమగుంగాక వేషము శుభప్రద మౌనొ తలంచి చూడంగన్‌. 162 


టీకా :- వదాన్వ=పండితులలోపల ్రేష్ణుండవైన కుమారా, సందియంబు=నీ మనస్సులో 


232 


కైవల్యనవనీతము 463 


జనించిన సందియము, ఉడుగ౬£ =నివారణమౌనట్టుగాను, తెలిపెదజణ=తెలియం 
జేయుచున్నాను, విరాగము=(త్రివిధబంధములను విడిచిన సన్వాసమనెడి) వైరాగ్యము, 
తలంపక=యోజించిచూడంగాను, కుటీచకంబు=కుటీ తకమను సన్వ్యాసము, బహూదకము 
=బహూదకమను సన్వ్యాసము, హంసము=హంససన్వ్యాసము, అట్లు=ఆ ప్రకారము, 
అలఘుతరార్థము -అలఘుతర =మిక్కుటమైన, అర్ధము =ప్రయోజనము, బె=అగునట్టి, 
పరమహంసము =పరమహంససన్వ్యాసము, అనాంగక=అనునట్లుగాను, ద్విద్వయ 
భేదములక=రెండురెండుగానైన, నాలుగువిధములుగాను, బె£=అవును, అందు£౯=ఆ 
నాల్గువిధములగు సన్న్యాసములందు, విరాగమే=వైరాగ్యమే, ఫలము =ప్రయోజనము, అగుం 
గాక=అగునుగాక, వేషము =(పైన వేసికొనిన కాషాయదండాది)వేషములచేత, శుభప్రదము= 
మోక్షశుభమును ఇచ్చునది, తలంచిచూడంగక=యోజించి చూడంగాను, బెనో =అగునా 
(అనంగా కానేరదనుట). 

తాత్పర్యము :- పండితులలోపల శ్రేష్టుండవైన కుమారా! నీ మనస్సులో జనించిన 
సందియము నివారణమౌనట్టుగాను తెలియంజేయుచున్నాను. త్రివిధబంధమును విడిచిన 
సన్వ్యాసమనెడి వైరాగ్యము యోజించిచూడంగాను కుటీచకమను సన్వ్యాసము, 
బహూదకమను సన్వ్యాసము, హంససన్వ్యాసము మిక్కిలి శ్రేష్టమైనట్టి పరమహంస 
సన్యాసము అనునట్లు నాలుగువిధములుగా నగును. అట్టి సన్వ్యాసములందు వైరాగ్యమే 
ప్రయోజనమవునుగాని పైన ధరించిన కాషాయదండాది వేషములచేత మోక్షమును 
ఇచ్చునది కాదని తాత్పర్యము. 


అవ :- సన్వ్యాసులకు గారణములైన త్రివిధ వైరాగ్యములను వాని లక్షణములను 
జెప్పుచున్నారు. 
ఉ॥ మందుండు తీవ్రం దార్యజనమాన్య! సుతీవ్రతరుం డనంగం గ 

ర్మందులు మువ్వురం దఖీల మందిర బాధల కోర్వ లేమి నౌ 

మందుండు తీవ్రం డీషణ సమాజముం బాయనగు గ్లియాళి పెం 

పొందం దొలంగం గల్లయని యొప్పు సుతీవ్రతరుండు నెమ్మదిన్‌. 163 
టీకా :- ఆర్యజనమాన్య = పెద్దలచేత పూజింపందగినశిష్యుండా, మందుండు=మంద 
విరాగముగలవాండని, తీవ్రండు=తీవ్రవిరాగముగలవాండని, సుతీవ్రతరుండు =మిక్షిలి 
తీవ్రవిరాగముగలవాందని, అనంగ£౯=అనునట్లుగాను, కర్మందులు=సన్వ్యాసులు, 
మువ్వురు=ముగ్గురు, అందు౯=ఆ ముగ్గురియందును, మందుండు=మందసన్వాాసి, 
అఖిలమందిరబాధలకుక౯-అఖిల=సమస్తమైన, మందిర =గ్భృహరూపమైన కుటుంబమందలి, 
బాధలకు£=ఉపద్రవములకు, ఓర్వలేమిక=ఓర్వలేకుండుటచేత, జ౯=(సన్నాసి) అవును, 


466 కైవల్యనవనీతము 


-ప్రత్యక్ష=ప్రత్యక్షప్రమాణము, ఆగమంబులు=ఆగమ (ప్రమాణములు, వెసజ=మిక్షిలి, 
శంసింపక=చెప్పుచుండంగా, కనియందుము =చూచియుందుము, మనస్సందేహము-మనః 
=మనస్సునందు, సందేహము=సంశయము, ఇంకేల=ఇంకనెందుకు, ఆ హంసార్థంబు౯=ఆ 
హంసతత్త్వార్థమును, శ్రుతిప్రయుక్యనుభవాయత్తుండవై -[శ్రుతి =వేదముయొక్కయు, 
ప్రయుక్తి=జ్ఞానశాస్తముయొక్కయు, అనుభవ =అనుభవము చేతను, ఆయత్తుండవై = 
కూడినవాండవై, పొందుమా =చెందుమా! 

తాత్పర్యము :- కుమారా! పుడమియందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు బంధమైన స్థిరగ్భహస్థ 
ధర్మములలో నుండినవారైనను, కొందటు అట్టి గృహస్థాశ్రమమునువిడిచి సన్వ్యాసులై 
యుండియును, బ్రహ్మజ్ఞానమును పొందుచుందురు. ఈ ప్రకారము న్యాయశాస్తమందును, 
ఉపనిషత్ర్రమాణమందును, లోకమందును ప్రత్యక్షముగాంజూచియుందియు నీమనస్సులో 
ఇంక సందేహమేల? ఆ హంసతత్త్వార్థమును (శ్రుతియుక్యనుభవములచేత తెలిసికొనినవాం 
డవై యుండుమని తాత్పర్యము. 


అవ :- పైనంజెప్పినవిధముగానే ముందుపలికిన సర్వార్థములు అణంగియుండిన 
వేదముయొక్క ఫలితార్థము ప్రజ్ఞానస్వరూపమేయని చెప్పుచున్నారు. 
మ॥ పుట్టుట నిక్కమేని మృతింబొందుట పిమ్మట నిక్కమై తగు= 

పుట్టువు లేకయున్నంబరిపూర్ణమ యే నగుదుంజుమో ధరః 

పుట్టువు నేనుగానియెడం బొల్బు యథార్థము నేనుగాను సూ 

వుట్టుటగిట్టుట ల్లనని బోధమయాత్ముండ నై వెలుంగుదున్‌. 168 
టీకా :- ధరక=భూమియందు, పుట్టుటనిక్కమేని-పుట్టుట =జన్మించుట, నిక్మమేని=యథార్థ 
మయ్యెనేని, పిమ్మటక =పుట్టినతర్వాతను, మృతింబొందుట=చచ్చుట, నిక్క్మమై =యథార్థమై, 
తగుక=బఒప్పును, పుట్టువులేకయున్నక=లోకమందు పుట్టుటయనునది లేకయుందెనేని, 
పరిపూర్ణమ=అంతట నిండియుండెడి పరబ్రహ్మమే, ఏ౯=నేను, అగుదుంజుమీ=అగుదును 
కదా, పుట్టువునేను గానియెడక౯=పుట్టుట నేను గాకుండినయెడల, పొల్బు యథార్థము= 
ప్రకాశించుచుండెడి యథార్థవస్తువు, నేనుగానుసూ=నేను గానుగదా, పుట్టుట గిట్టుటలు= 
జనించుటయు మృతింబొందుటయు, కనని=కలుగకుండెడి, బోధమయాత్ముండక౯= ప్రజ్ఞాన 
ఘనస్వరూపుందడను, అయి వెలుంగుదు౯=కలవాంయడనై ప్రకాశించుదును. 


తాత్పర్యము :- భూమియందు పుట్టుట నిక్కమైనను గిట్టుట నిజమే యవును. లోకమందు 
పుట్టుటలేకయున్నను పరిపూర్ణమైనవస్తువు నేనే యవుదును. పుట్టుట నేనుగాకుండిన యెడల 
ప్రకాశించెడి వస్తువు నేనుగాను గనుక జనించుటయు మరణించుటయు కలుగకుండెడి 
ప్రజ్ఞానఘనస్వరూపుండనై ప్రకాశించుదునని తాత్పర్యము. 


233 


కైవల్యనవనీతము 465 


నిర్ణయోక్తుల£-ప్రవిమల =నిర్మలు లయిన పెద్దలచేత, నిర్ణయ =నిర్ణయింపంబడిన, ఉక్తుల£ = 
వాక్కులచేతను, స్వభావము= నైజము, క్రాల£౯=ప్రకాశింపంగాను, బహూదకంబు= 
బహూదకమను సన్వ్యాసము, అగు౯=అగును. 
తాత్సర్యము 3 విద్వాంసలచేత స్తుతింపంబడిన శిష్యుండా! తీవ్రతరమను పేరుగల 
సన్వ్యాసమందు కుటీచక సన్వ్యాసమని బహూదక సన్వ్యాసమని రెండు విధములగును. 
ఆ రెంటిలో సన్వ్యాసులకు నిర్ణయించిన విశ్వేశ్వరస్మృతి యందుం జెప్పిన చొప్పున 
భూసంచారము చేయుటకు సామర్ధ్యము లేకుండుటచేతను గ్రామమందుంగాని నదీ 
తీరమందునుగాని మఠముగట్టుకొని ఉదరపోషణముగా భోజనముచేసికొనుచు 
కాషాయదండక మండల్వాది వేషములు వేసికొని యుండుటచేత కుటీచక సన్వ్యాసమగును. 
గంగ, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు పుణ్యతీర్థ్ధములయందు స్నానము చేసికొనుచు 
అయోధ్య, కాశి, కాంచి మొదలగు పుణ్యపట్టణముల దర్శించుటకు భూమియందు 
నడుచుటకు శక్తుడై పెద్దలచేత నిర్ణయింపంబడిన వాక్కులచొప్పున ప్రకాశింపంగాను 
బహూదకసన్వ్యాసమని తాత్పర్యము. 

అనంగా- వార్థకమందు తనునందబును పూజింపవలయునను తలంపుచేత తన 
యావదాస్తిని దారపుత్రాదులకు నొప్పగించి విధి ప్రకారము సన్వుసించి నివాసయోగ్యమగు 
నొక పెద్ద అగ్రహారమందుంజేరి అందొక మఠమును ఏర్పజచుకొని దినదిన మొక్కొక్క 
యింటిలో భిక్షనుగైకొనుచు సుఖముగా నుండుట కుటీచకమనంబడును. ఇందువలన 
భుక్తి సుఖమే గాని ముక్తి లేదు. బహూదకమనంగా-భుజించినచోట నిద్రింపక 
నిద్రించినచోట భుజింపక గ్రామమున నొకదినమును పట్టణమున మూండురాత్రులును 
పుణ్యనదీక్షేత్రాదులందు ఐదు లేక ఆఖుదినములకు ఎక్కువగాకుండ నివసించుచు 
అచ్చటచ్చటనుండెడి గృహస్థుల ఇండ్రయందు భుజించుచు సంచారముచేయుట ఇందువలన 
తీర్ధయాత్రాదుల ఫలమేగాని ముక్తిలేదని భావము. 
అవ :- తీవ్రతర విరాగ సన్వ్యాసుల భేదములను ప్రయోజనములను జెప్పుచున్నారు. 
ఉ॥ హంసుం డన౯ యతు ల్పరమహంసుండు తీవ్రతరంబునందు వి 

ద్వాంసులు సెప్ప నొప్పుదురు వారిజసంభవుతో విముక్తుం డౌ 

హంసుండు జ్ఞానభూమికల యందుం దదన్యుండు రెండు మూండుస 

ర్వంసహల న్మాలంగు వినువాండు ద్విధాఖ్యల నొప్పుం దెల్పెదన్‌. 165 
టీకా :- తీవతరంబునందుక=తీవ్రతరమనుపేరుగల వైరాగ్యమందు, యతులు = 
సన్నాసులు, హంసుండు =హంసుండనుపేరుగల సన్వాాసి, పరమహంసుండు= పరమహంస 
సన్నాసి, అనక =అనునట్లుగాను, విద్వాంసులు =బ్రహ్మవిదులైన పండితులు, చెప్ప౯= 


466 కైవల్యనవనీతము 


పలుకునట్లుగాను, ఒప్పుదురు=ప్రకాశింతురు, ఆ హంసుండు =ఆ హంససన్వాాసి, 
వారిజసంభవుతో==(అర్బిరాది మార్గముచేత సూర్యలోకమునుబొంది తద్ద్వారా బ్రహ్మ 
లోకము చేరి) బ్రహ్మతోంగూడ, విముక్తుండౌ౯=ముక్తుండౌను, తదన్యుండు-తత్‌=ఆ హంసుని 
కంటె, అన్యుండు =వేజైన పరమహంసుండు, జ్ఞానభూమికలయందుక-జ్ఞాన =జ్ఞాన 
సంబంధములైన, భూమికలయందుక =శుభేచ్చ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, 
అసంసక్తి, పదార్థాభావన, తురీయములనెడి భూములలో, రెండు మూడు సర్వంసహలః౯= 
మొదటివైన ఒకటి, రెండు, మూడు భూములయందు, మెలంగు£౯=సంచరించెడువాం 
డగును, వాండు=ఆ పరమహంసుండు. ద్విధాఖలక=రెండు విధములైన పేళ్లచేత, ఒప్పుక= 
ప్రకాశించును, తెల్పెదక=వానిని తెలియంజేసెదను, వినుము =(వానివృత్తాంతము) 
ఆలకింపము. 

తాత్పర్యము :- మందము, తీవ్రము, తీవ్రతరములను, త్రివిధవైరాగ్యములలో తీవతరమను 
వైరాగ్యమందు సన్వ్యాసులు హంసుండు, పరమహంసుండు అనునట్లుగాను బ్రహ్మవేత్తలైన 
పండితులచేత చెప్పబడుదురు. ఆ హంససన్వాాసి అర్చిరాది మార్గములచేత సూర్యలోకమును 
బొంది తద్ద్వారా బ్రహ్మలోకముంజేరి అచ్చట బ్రహ్మవిచారణంజేసి “బ్రహ్మణా సహముచ్యంతే” 
-అను ప్రమాణమురీతిని బ్రహ్మతోంగూడ ముక్తుందడగును. ఆ హంసునికంటె వేజైన 
పరమహంససన్వాాసి జ్ఞానభూములేడింటి లో మొదటి రెండు, మూండుభూములలోనే 
యుందినపక్షమందు ముక్తికి అర్హుఃండగును. ఆ పరమహంససన్వా్యాసి ద్వివిధములైన 
నామములచేత ప్రకాశించును. వానివృత్తాంతము తెలియంజెప్పెదను వినుమని 
తాత్పర్యము. 

“తదన్యుండు రెండుమూండు సర్వంసహలన్మెలంగుూ”-అనంగా- ఆ హంసయను 
యతికంటె వేజైన పరమహంసయతికి వివేకవృత్తిని గుజించి జ్ఞానభూమికలలో క్రింది 
మూండుభూములను గాని లేక రెండుభూములనుగాని ఎక్కుట. అట్టివాండు పై విముక్తి 
భూములను సాధించుటలోంగా మృతి చెందినటులయిన స్వర్గలోకాదులనుజేరి అచ్చటచ్చట 
బ్రహ్మవిష్ణురుద్రాదులచేం బూజితుండై మరల మర్యలోకమున నుత్తమగృ్భహమునంబుట్టి 
పై భూములను సాధించి ముక్తిం జెందును. 
అవ :- పరమహంస సన్వ్యాసుల అభ్యాసానుభవములయందుంగల భేదముల రెంటిని 
జెప్పుచున్నారు. 

మ॥ ధర జిజ్ఞాసియు జ్ఞాని నా వెలయు బుత్రా! ముక్తుందై జ్ఞాని త 

ద్వరజిజ్ఞాసి ముముక్షువై పజిగు చిద్దాత్రీత్రయంబందు సు 
స్థిరుందై యాతండు ద్విప్రకారములుగాం జెన్నాందుం దద్భేదముల్‌ 
వరుస న్టైల్చెద జ్ఞానమే వినుము నిర్వాణాప్తికి న్ముఖ్యమౌ. 166 


234 


కైవల్యనవనీతము 467 


టీకా :- పుత్రా=కుమారా, ధరక=పుడమియందు, జిజ్ఞాసియు౯=(ఆ పరమహంస 
సన్వ్యాసులలో ఏర్పడిన బ్రహ్మజ్ఞానమును తుదముట్ట తెలియవలయును) ఇచ్చగలవాం 
డును, జ్ఞాని =(బ్రహ్మవిద్‌, బ్రహ్మవిద్వర, (బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్టులను పేళ్లుగల 
బ్రహ్మజ్ఞాన సంపూర్ణులలో నొకండగు) వివేకియు, అన౯=అనునట్లుగాను, వెలయు౯= 
ప్రకాశించును, జ్ఞాని=ఆ బ్రహ్మజ్ఞాని, ముక్తుండౌ£౯=ఇపుడే ముక్తుండగును, తద్వరజిజ్ఞాసి- 
తత్‌ =ముందుచెప్పంబడిన, వర =శ్రేష్టుండైన, జిజ్ఞాసి =జ్ఞానప్రయత్నముగలవాండు, 
ముముక్షువై =మోక్షేచ్చగలవాండై, చిద్దాత్రీత్రయంబందుక =జ్ఞానభూములలో ఒకటిరెండు 
మూండుభూములయందు, సుస్థిరుందై =దృఢబుద్ధిగలవాందై, వెలయు౯=(ప్రకాశళించును, 
అతండు=ఆ ముముక్షువు, ద్విప్రకారములుగాః=రెండువిధములుగాను, చెన్నొందు౯= 
ఒప్పును, తద్భేదములు=ఆ భేదములు, వరుస==క్రమముగాను, తెల్ప్చెద౯=తెలియం 
జెప్పెదను, వినుము=ఆలకింపుము, నిర్వాణాప్తికి౯=మోక్ష ప్రాప్తికి, జ్ఞానమే =వివేకవృత్తియే, 
ముఖ్యమౌ౭=మేలైనదగును. 
తాత్పర్యము :- కుమారా! పుడమియందు బ్రహ్మజ్ఞానమును తెలియవలయునను 
ఇచ్చగలవాండును, తెలిసి పూర్ణుండైనవాయడును అనునట్లుగాను ఆ పరమహంసుండు 
రెండు భేదములుగా నుండును. అటులుదెలిసి పూర్జ్చుందైన జ్ఞాని ఈ జన్మమునందే 
ముక్తుండై ప్రారబ్ధావసానమందు విదేహముక్తుండగును. ముందు చెప్పంబడిన జిజ్ఞాసి 
జ్ఞానప్రయత్నమువలన జ్ఞానభూమికలలో మొదటి రెండు మూండుభూములలోం జేరిన 
వాండై ఆ జన్మమందుంగాని ఇతర జన్మమందుంగాని ఏడుభూములను సాధింపంగల 
వాండగును. ఆ ముముక్షువు రెండు విధములుగా నొప్పును. వానిని నేను వరుసగా 
తెలిపెదను వినుము. మోక్షమునకు జ్ఞానమే ముఖ్యముగాని వర్ణాశ్రమాచారవేషములు 
ప్రయోజనముగావని తాత్పర్యము. 
అవ :- ఆ జిజ్ఞాసి యనువాండు రెండువిధములుగా నొప్పునని చెప్పుచున్నారు. 
మ॥ సంసారస్థితులై ద్విజాదు లిల సత్సన్న్యాసులై కొందటీ 

హంసజ్ఞానము నొందుచుందురని ప్రత్యక్షాగమంబు ల్వెస 

నృంసింపం గనియుందు మాత్మజ మనస్సందేహ మింకేల యా 

హంసార్థంబు (శుతిప్రయుక్వనుభవాయత్తుండవై పొందుమా. 167 
టీకా :- ఇలక=పుడమియందు, ఆత్మజ=కుమారా, ద్విజాదులు =బ్రవ్మక్షత్రియవైశ్య 
శూద్రులు, సంసారస్థితులై =గృహన్థాశ్రమమందుండినవారై, కొందటు=తక్కినమటికొందటు, 
సన్స్యాసులై=సంసారత్యాగముగలవారై, ఈ హంసజ్ఞానము౯=పరతత్త్వమగు హంస 
జ్ఞానమును, ఒందుచుందురు =పొందుచుందరు, అని=ఈ ప్రకారమని, ప్రత్యక్షాగమంబులు 


472 కైవల్యనవనీతము 


అగు=అగునట్టి, జప్తియే =జ్లానమే, ఏ£౯=నేను, అదియై=ఆ జ్ఞప్తిస్వరూపమై, వెలుంగుదుక= 


జి ఇ ag 


ప్రకాశించుదును. 


తాత్సర్యము :- మనస్సంకల్పముచేతను ఈ కనంబడెడి నామరూపప్రపంచమంతయును 
దోంచెనుగదా? ఆ ప్రకారము తలంచెడి సమయమందు ఆ సకలము ఆజ్ఞానమునందేకదా? 
ఆ సర్వమును దాంటి తాను కనుటకు తలంచుటకు నొకటి యులేక పైన వేటుపాటులేక 
ప్రకాశించుచున్న ఆ తెలివియే బాగుగా పరిశీలించి తెలిసికొనంగాను సంపూర్ణముగా 
అగునట్టి ఆ జ్ఞాపకమే నేనై ప్రకాశించుదునని తాత్పర్యము. “తదంతరప్రతిపత్తౌ రంహతి 
సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యామ్‌”. 
అనంగా:- నిద్ర లేచినతర్వాత శరీరముమోంద కలిగెడి జ్ఞప్తికి అహమని పేరు. 
నిద్రించుతజి యుండిన చైతన్యమే ఆ ప్రజ్ఞానస్వరూపమైన నెననెడి అహంశబ్దము 
కాంబట్టి నిద్రయును, మెలకువయును, స్వప్నములంగనుటయును ఆయాత్మకే 
కలిగియున్నందున మనస్సంకల్పముచేందోంచెడి సర్వమును దాంటిన ప్రజ్ఞానస్వరూపమైన 
ఆ జ్ఞప్తియే తానై ప్రకాశించునని భావము. 169వ పద్యము మొదలుకొని171 వణకుం 
గల పద్యములయొక్క అర్థము బుగ్యజుస్సామాథర్వణములనెడి నాలుగు వేదములయొక్క 
నాలుగు మహావాక్యములయిన ప్రజ్ఞానం బ్రహ్మ, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ, అహం 
బ్రహ్మాస్మి అను వానియొక్క ఫలితార్థములేయని (గ్రహించునది. 
అవ :- అఖండట్రహ్మజ్ఞాన మెట్లుండిన కలుగునని శిష్యుండడిగెడి ప్రశ్నకు ముందుచెప్పిన 
కల్పితములనన్నిటిని వృత్తిలోనణంచి వానినుండి తొలంగుటకు స్వానుభవమును 
చెప్పుచున్నారు. 
మ॥ ఆ విధమైన పూర్ణసుఖ మబ్బునొ నే నెటులున్న నన్నం దా 

జీవమలతి౯ త్ర్యవస్థల విశేషముగా నటియించుచున్న త 

ద్భావముం బాసి పూర్ణమయి భాసిలుచుండిన గల్గుం బుత్ర! స 

త్మేవలమైన మోదమదె కీలు గనుంగొను మాత్మ నెంతయున్‌. 172 
టీకా :- ఆ విధమైన=ఆ ప్రకారమైన, పూర్ణసుఖము=అఖండ బ్రహ్మజ్ఞానసుఖము, 
నేనెటులున్నక=నే నెవ్విధముగా నుండిన, అబ్బునొ=లభించునో, అన్నక=ఈ ప్రకారము 
శిష్యుండడుగంగా, పుత్ర=కుమారా, తాక=తాను, జీవమతిక =జీవజ్ఞానముచేత, త్ర్యవస్థల=- 
తి=మూండైన, అవన్గలక=జా(గత్సవ్ననుమప్తలయందు, విశేషముగా£౯= 
బహుప్రకారములు గాను, నటించుచున్న తద్భావము£-నటించుచున్న=సంచరించుచున్న, 
తద్భావముక=ఆ మనోవృత్తి వ్యాపారమును, పాసి=విడిచి, పూర్ణమై =అంతటనిండినవాం 
డవై, భాసిలుచుండిన౯=ప్రకాశించుచుంటి వేని, కల్గు౯=ప్రాప్తించును, సత్మేవలమైన 


235 


కైవల్యనవనీతము 469 


అవ :- కూటస్టుందే ఆ పరబ్రహ్మమని చెప్పుచున్నారు. 
మ॥ ఏ ననుబ్రహ్మ మే ననిన నేనెటు లాసుఖ మన్గనౌననః 

గానంగదా మటి న్సుమతి కార్యమనన్మృతి నొందు సుప్తిం దద్‌ 

జ్ఞానము చావకుండినను జానగు నే పరిపూర్ణవస్తువై 

మానుగ వెల్లుచుందు ననుమానములేక తదీయశేముషిన్‌. 169 
టీకా :- ఏననుబ్రహ్మము£-ఏను =నేను. అను =అనునట్టి, బ్రహ్మముక£=బ్రహ్మమును, 
ఏననినః=నేనే అనినను, ఆ సుఖము౯=ఆ బ్రహ్మజ్ఞానసుఖమును, అంద౯=పొందుటకు, 
ఏను=నేను, ఎటులు=ఏ ప్రకారము, జె౯=అగును, అన౯=(ఈ ప్రకారము శిష్యుడు) 
అనంగాను, కానంగదా=చూడలేదుగదా, మథి£=వెండియు, అది=అది, సుమతికార్య 
మనక-సుమతి=బుద్ధియొక్క కార్యము =కార్యము, అనక౯=అనినను, సుస్తి౯=నిద్రయందె, 
మృతినొందుక=చచ్చును, తద్‌ జ్ఞానము=ఆ బుద్ధికార్యము, చావకున్నక=నశింపకుందెనేని, 
జానగు =ఒప్పినవాండనగు, ఏక£౯=నేను, పరిపూర్ణవస్తువై= అఖండాకారమైన పరబ్రహ్మమై, 
మానుగః౯=లెస్సగాను, అనుమానములేక=సందేహములేక, తదీయశేముషి౯=ఆ విజ్ఞానము 
చేతను, వెల్దచుందు£ =ప్రకాశించుచుందును. 
తాత్పర్యము :- నేను అనునట్టి బ్రహ్మము నేననినను ఆ బ్రహ్మజ్ఞానసుఖమును పొందుటకు 
నేనెటులు తగినవాందనౌదును. ఆ సుఖమును నేను చూడలేదుగదా! సుఖము బుద్ధియొక్క 
కార్యమనినను నిద్రయందు వచ్చును. ఆ బుద్ధికార్యము నిద్రయందు చావకుందెనేని నేనే 
ఆ పూర్ణవస్తువై సందేహములేక ఆ విజ్ఞానముచేత ప్రకాశించుచుందునని తాత్పర్యము. 


అవ :- విద్యానందమందు ఐకమత్యమును జెప్పుచున్నారు. 


మ॥। పరిపూర్ణాత్ముండ నెట్టు లే నగుదుం దద్భాగ్యంబు నేంగాననీ 
వరయ న్టైల్పు మనం బ్రబోధఘన నిద్రావస్థ యందుండు చి 
తరమానందమె పూర్ణ మందొకయెడ౬ ప్రాప్తించు మోదవ్యథ 
ల్ధిరము ల్లాక చెడన్నిదానమదెయి చెన్నొందె చింతించుమా. 170 
టీకా :- పరిపూర్ణాత్ముండక-పరిపూర్ణ=సర్వవ్యాపకమైన, ఆత్ముండక=పరబ్రహ్మస్వరూపుం 
డను, ఏను=నేను, ఎట్టులు=ఏ ప్రకారము, అగుదు£=అగుదును, తద్భాగ్యంబు-తత్‌ =ఆ 
పరబ్రహ్మముయొక్క భాగ్యంబు =షద్దుణెశ్వర్య సంపదను, ఏ£౯=నేను, కాన£౯=(చూచినవాం 
డను) కాను, ఈవు=(నా గురుస్వామివైన) నీవు, అరయజ(నేను) తెలిసికొనులాగున, 
తెల్పుము =తెలియంజెప్ప్తుము, అనక౯=ఈ ప్రకారము శిష్యుండడుగంగా, ప్రబోధఘన 
నిద్రావస్థయందుక=మహత్తరమైన విజ్ఞానదశతోంగూడి జగత్తును మజచిన నిర్వికల్ప 
సమాధియందు, ఉండు చిత్సరమానందమే-ఉండు=నివసించియుండెడి, చిత్‌=జ్ఞాన 


470 కైవల్యనవనీతము 


సంబంధమైన, పరమ =నిరతిశయమైన, ఆనందమే =సంతోషమే, పూర్ణము =అఖండ 
పరిపూర్ణము, (అగును) అందు£౯=ఆ పూర్ణమందు, ఒకయెడ£౯=ఒకదేశమందు, ప్రాప్తించు= 
కలుగుచుండెడి, మోదవ్యథల్‌=(మనఃకల్పితము లయిన స్వప్నజజగరముల యందుందోం 
చుచుండెడి) సుఖదుఃఖములు, స్థిరముల్లాక =(అవాంతరము లగుటవలన) నిత్యములుగాక, 
చెడ౯=నశింపంగాను, అదె=ఆ జ్ఞానానందమె, నిదానమై =ఆదికారణమై, చెన్నొందుః 
=(ప్రకాశించును, చింతించుమా=(ఓ శిష్యుండా నీవు తెలివియందు) యోజింపుము. 
తాత్పర్యము :- సర్వవ్యాపకమైన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుండను నే 
నేప్రకారము అగుదును. ఆవర[బహ్మముయొక్క షడ్నుణై శ్వర్యాదినంపదలను 
నాయందుండునవిగాంజూచినవాండను కాను. నా గురుస్వామివైన నీవు నేను తెలిసికొను 
లాగున తెలియంజెప్పుమని శిష్యుండడుగంగా, మిక్కిలి అతిశయమగు విజ్ఞానదశతోం 
గూడి ప్రపంచమును మజిచిన నిర్వికల్పనిష్టయందు నివసించియుండెడి జ్ఞానసంబంధమైన 
నిరతిశయానందమే అఖండపరిపూర్ణమగును. ఆ పరిపూర్ణమందు ఏకదేశమందు 
ఒప్పుచుండెడి ఖేదమోదములు నిత్యములుగాక నశింవంగాను ఆ జ్ఞానానందమే 
ప్రకాశించును. అదియే ఆది కారణము. ఓయి శిష్యుండా! నీవు తెలివియందు 
యోజింపుమని ఆచార్యుండు వచించెనని తాత్పర్యము. 


“పరిపూర్జాత్ముండ నెట్టులేనగుదు”-అనుటచేత లోకమందు కర్మఠులు, ద్వైతులు, 
వైష్ణవవిళిష్టాద్వైతులు, శైవవిశిష్టాదై పతులు మొదలయినవారును, మజియు మహమ్మదీయ 
కైస్తవాది మతావలంబులును, ద్వైతవాదులై యుండంగా నేనుమాత్రమెట్లు అద్వైతినని 
చెప్పచొప్పడును. క్షణభంగుందడనైన నేను నిత్యత్వమును షద్దుణ్రిశ్వర్యమాహాత్మ్యమును ఎట్లు 
పొందుదును. ఇదియునుగాక, “పూర్ణమదః పూర్ణమిదం పూర్జాత్పూర్దముదచ్యతే”-అను 
మొదలైన (శ్రుత్యర్థములచొప్పున ఈజగత్తులో బ్రహ్మములేని స్థలములేక అంతట ఆ 
పరబ్రహ్మమే వ్యాపించియున్నదని పలుకుచుండంగా అంతటను వ్యాపింపక యెొక్కడనో 
ఒక్క మూల నివసించియుండెడివాండనగు నేను సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మవస్తువు 
నెట్లగుదును అని భావము. (ప్రబోధఘన నిద్రావస్టయందుండు చిత్సరమానందము) 
అనుటచే “పాతాళమేతస్య హి పాదమూలం”-అను శ్లోకము మొదలుకొని “సత్యం తు 
శీర్నాణి సహస్రశీర్ష” అను వానివజకుంగల తాత్పర్యమే శరీరమునకు ప్రపంచమని 
సిద్దాంతము. కనుక ఆ చతుర్దశభువనాత్మకమగు ప్రపంచము నీశరీరము మొదలుకొని 
పాదాంతమువజకుంగల అవయవముల సముదాయమంతయు అని తెలియుము. అట్టి 
నీ శరీరములో నెచ్చోటనైనను ఒకముల్లు గుచ్చుకొనిన యెడల ఆ నొప్పి నీకే కలిగినట్లు 
సంతోషము కలిగినను దుఃఖము సంభవించినను “అహమేవ సకలో వికలో9_స్మ్రి”-అను 
(ప్రమాణము రీతిని అణుమాత్రమైనను నీవులేని ప్రపంచము లేనందున పైచెప్పిన “పూర్ణ 


236 


కైవల్యనవనీతము 471 


మదః పూర్ణమిదమ్‌” మొదలగువాని అర్థము నీకే పొందుపడియున్నది. కాంబట్టి నీవే 
సకలమును వికలమును సుఖియు దుఃఖియు అగుచున్నావు. అట్లు నీవేయని తెలిసితివేని 
నిర్వికల్పసమాధియందు విజ్ఞానదశతోం గూడియుండునప్పుడు కలిగెడి యానందము 
అదియేయని తెలియునది. మనఃకల్పితములైన జాగ్రత్స్వప్నములయందుం దోంచెడి సుఖదుః 
ఖములు, సముద్రమందు అలలకు ఆవల నిశ్చలముగా నుండిన నీరు ఇవతల 
తరంగములుగా పైకెగసి అనేక బిందువులుగా నేర్పడి మజల ఆ నీరే అయిన చందమున 
గాధనిద్రయందు శూన్యమగును. కాన ఆ చొప్పుననే అవాంతరములగు ఆ సుఖ 
దుఃఖములు నశించిన పిదప నిలిచిన యానందమే జాగ్రత్వ్వప్ప్నసుషుప్తుల మూండింటను 
“సుఖమహమస్వాప్పం నకించిద వేదిషమ్‌”, “ముకోల పి తావద్చిభృయా త్స్వ్వదేహమారబ్ద 
మశ్న= అభిమానశూన్యః, యథానుభూతం ప్రతియాతనిద్రవి-అనునట్లు ప్రారబ్ధమును 
అనుభవింపక తీరదని ముందు చెప్పబడిన చొప్పున నెట్టివానికిని సుఖదుఃఖములు 
రాకమానవు. అందువలన పై మూండవస్థలయందును అహంశబ్దవాచ్యుండవైన 
నీవేయుందువు గనుక “శో కాల అత్మాగమో లోక స్ప్వ్వభావో ధర్మ ఏవచ, ఇతి మాం 
బహుధా ప్రాహుః గుణవ్యతికరేసతి। సత్త్వం రజస్తమ ఇతిత్రివృదేకమాదౌ సూత్రం 
మహానహమితి ప్రవదంతి జీవమ్‌, జ్ఞాన(క్రియార్థఫలరూపతయోరుశక్తి బ్రహ్మెవభాతి 
సదసచ్చతయోః పరం యత్‌॥!”-అను ప్రమాణము రీతిని అంతట నిండిన త్రిగుణాతీతుం 
డవైన ఆ పరబ్రహ్మస్వరూపుండవు నీవేయని తెలియుమని భావము. 
అవ :- విద్యానందము ఏకమైన స్వానుభూతి ఏప్రకార మగుననుదానికి సమాధానము 
చెప్పుచున్నారు. 
మ॥ మానసకల్పన న్లద సమస్తము దోంచెం దలంచు వేళం దద్‌ 

జ్ఞానమునందె కాదె యది తత్సకలంబు నతిక్రమించి తాం 

గానం దలంపలేక తుద ఖండము గాక వెలుంగుచున్న యా 

జ్ఞానమెజుంగం బూరమగు జ్ఞప్తియె యే నదియై వెలుంగుదున్‌. 171 
టీకా :- మానసకల్పనక౯-మానస=మనస్సుయొక్క, కల్పనక=సంకల్పముచేతను, 
సమస్తము౯=(ఈ కనబండెడి నామరూప ప్రపంచము) సర్వమును, తోంచెక్‌=తోంచెను, 
కద=కదా, తలంచువేళజ=(ఆ ప్రకారము) తలంచెడి సమయమందు, తద్‌ జ్ఞానమునందె=ఆ 
జ్ఞానమునందె, అది=ఆ సకలము, కాదె=కాదా, తత్సకలంబు౯=ఆ సర్వమును, అతిక్రమించి 
=దాంటి, తా£=తాను, కాన£౯=కనుటకు, తలంపలేక£=తలంచుటకు మలియొకటి లేక, 
తుదక౯=పైన, ఖండముగాక=భీన్నముగాక, వెలుంగుచున్న= ప్రకాశించుచున్న, ఆ 
జ్ఞానమే=ఆ వివేకమే, ఎజుంగక=(పరిశోధించి) తెలిసికొనంగాను, పూర్ణము =అఖండము, 


476 కైవల్యనవనీతము 


అయితే ఆ బోధకు స్వరూపకార్యములగు వైరాగ్యోపరతులు రెండును “బ్రాహ్మణో 
నిర్వేదమాయ న్నాస్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్‌, శాంతోదాంత 
ఉపరతస్తితిక్షుస్సమాహితో భూత్వాత్మన్యేవాత్మానం పశ్యేత్‌” అనెడి (శ్రుతులరీతిని దానికి 
సహాయకరములై యుండును. “చిత్రయోగంబులక” అనంగా: ఉపరతికి కారణమగు 
ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణసమాధులను దానికి స్వరూపమగు సకల ప్రపంచ 
వ్యవహారవృత్తి నిరోధలక్షణమగు మంత్రలయహఠయోగములను సాధకములుచేయుట 
వీనిలక్షణములు. ప్రథమభాగమునం జక్కంగ వక్కాణింపంబడియున్నవి. “జ్ఞాత్వా దేవం 
ముచ్యతే సర్వపాశైః జ్ఞాత్వా శివం శాంతిమత్యంతమేతి. యదా చర్మవదాకాశం వేష్ట 
యిష్యంతి మానవాః, తదా దేవమవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి” అనెడు ప్రమాణ 
వాక్యములచేత పరబ్రహ్మజ్ఞానమువలననే సర్వబంధములు బొత్తిగా నాశనమౌననియు 
మలియే విధముగాం గాదనియు భావము. అయితే యోగాదులు బోధకు సహాయమగుట 
వలన ముందుచెప్పిన సప్తభూమికా వివరణముచొప్పున “ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా 
శాశ్వతీస్సమాః, శుచీనాం శ్రీమతాం గేహే యోగట్రష్టోల_భిజాయతే” అనెడి మొదలైన 
గీతావాక్యముల ప్రకారము స్వర్గలోక ఫలమును జెంది (శ్రేష్టమైన జన్మమెత్తి బ్రహ్మజ్ఞానమును 
పొంది ముక్తుండగునని తెలియునది. 

అవ :- ఆవిద్యను నాశనముచేయు నుపాయమును జెప్పుచున్నారు. 


మ॥ కారణకాయ మెప్పగిదిం గాల్బువిధం బన నిశ్చయోక్తుల= 
సారవిచార! పల్కు శ్రుతి స్వాంతమున నలప న్దదర్థ మిం 
పార దృఢంబు గల్లు దనయందలి సర్వ మసత్యమంచు నా 
ధీరునియం దవిద్య తన తేజము జూవునె నిల్చి యెంతయున్‌. 175 


టీకా :- కారణకాయముక=కారణశరీరమును, ఎప్పగిదిక=ఎవ్విధముగాను, కాల్బు 
విధంబు=నశింపంజేయువిధము, అన౯=ఈ (ప్రకారమని శిష్యుండడుగంగా, సారవిచార- 
సార =స్థిరమైన, విచార =ఆలోచనగల శిష్యుండా, (శుతి=వేదము, నిశ్చయోక్తులక£౯= 
నిర్ణయములైన వాక్కులను, పల్ముక=వచించును, స్వాంతమునక= మనస్సునందు, 
తదర్ధము=ఆ యర్థమును, తలంపజ=తలంచంగాను, ఇంపార౯-ఇంపు= సొంపు, ఆర౯= 
అభివృద్ధికా౭గాను, దృఢంబు=దార్థ్యము, కలుగు£=కలుగును, తనయందలి = 
తనయందుండెడి (ప్రకృతిసంబంధమగు) సర్వము=సమస్తము, అసత్యమంచుక =అబద్ధమని 
చెప్పునట్టి, ఆ ధీరునియందుక=అట్టి పండితునియందు, అవిద్య =అజ్ఞానమైనది, 
తనతేజముక=తనయొక్క అతిశయమును, నిల్చి=నివసించి, ఎంతయు౯=ఏమాత్రమైనను, 
చూపునె=చూపునా!. 


237 


కైవల్యనవనీతము 473 


మోదము- సత్‌=శ్రేష్టమైన, కేవలమైనమోదము =బ్రహ్మసుఖము, అదె=అదెే, ఆత్మక=నీ 
అంతఃకరణమందు, కీలు=గుట్టును, కనుంగొనుము=నీవు తెలిసికొనుము. 
తాత్పర్యము :- ఆ ప్రకారమైన అఖండ బ్రహ్మజ్ఞాన సుఖమునే నెవ్విధముగా నుండిన 
ప్రాప్తమౌనని శిష్యుండడుగంగాను, ఆచార్యుడు కుమారా! జీవజ్ఞానముచేత మూండైన 
జాగ్రత్స్వప్న సుషుప్త్రలయందు బహుప్రకారములుగాను సంచరించుచున్నట్టి ఆ మనోవృత్తి 
వ్యాపారమును విడిచి అంతట నిండినవాండవై ప్రకాశించుచుంటివేని లభించును. శ్రేష్టమైన 
బ్రహ్మసుఖము అదియే. నీ అంతంకరణమందు ఈ గుట్టును నీవు తెలిసికొనుమని చెప్పెనని 
తాత్పర్యము. 

అనంగా: జాగ్రత్స్వ్వప్న సుషుప్తలయందుంగలిగెడి మనోవృత్తివ్యాపారములు 
ఒకదానియందుండునని మజియొకదానియందు కనంబడక శూన్యములగును. కనుక 
వానినన్నిటిని వదలి వానికి త్రికాలములయందును బాధకత్వములేక సచ్చిదానందమందు 
అనుసంధానము కలిగియుండునని భావము. “కేవలమైన మోదమదే” అని యనుటచేత 
తన దేహమనెడి ప్రపంచముయొక్క లోపలను, వెలుపలను పరిపూర్ణముగ నిండియున్న 
చైతన్యమే ప్రపంచమనెడి శరీరాభిమానియగు అహం ప్రత్యయార్థముగనుక వామన 
పురాణమందు “అచ్యుతో9_హమనంతో9_ హం గోవిందోల._ హమహంహరిః, ఆనందోల_ 
హమశేషో౭_ హమజోల_ హమమృతోల_స్మ్యృహమ్‌, నిత్యోల హం నిర్వికల్ళోల_ హం 
నిరాకారోల_ హమవ్యయః, సచ్చిదానందరూపో9_ హం పరిపూర్ణో౭_ స్యహం సదా, 
బ్రహ్మెవాహం న సంసారీ ముకోల హమితి భావయేత్‌” అని చెప్పినట్లు సమస్తమును 
అహంశబ్బార్ధమైన నీవేయని స్ఫురించుటచేతను “సర్వాణ్యేతాని ప్రజ్ఞానస్య నామధేయాని”, 
“మత్తః పరతరం నాన్యత్మించిదస్తి ధనంజయ” పురుషాన్న పరం కించిత్‌” అనెడి 
(ప్రమాణములరీతిని భూతభవిష్యద్వర్తమానములనే జా(గత్సృప్నసుషప్తలయందు 
తప్పకయుండు చైతన్యమే ప్రజ్ఞానస్వరూపమైన బ్రహ్మముకాంబట్టి అట్టిగుట్టును తెలిసితివేని 
అంతయు తత్స్వరూపమై ఆ పరిపూర్ణసుఖమును పొందియుందువని భావము. 
అవ :- మనోవృత్తిని వదలుటకు ్రివిధోపాయములను జెప్పందొడంగి వాని 
అనుభవములను దెలుపుచున్నారు. 


ఉ॥ వాసన నైనవృత్తుల నివారణ మెట్లొనరింప నౌ నన 
స్థీసుముఖేంద్రియాదులు విధేయములై తనుం గాంచి కొల్వందా 
భాసురసప్తచిద్ధరలం బాలనసల్ప విరాట్స్వరూపుందై 
భాసిలునే సుతా! యవి విభావసుం డొప్పం దమిస్రమట్లగున్‌. 178 

టీకా :- వాసనక=(జన్మాంతర సుకృత దుష్కృతరూప ప్రారబ్ధ కర్మానుగుణ్యముచేం దోం 


474 కైవల్యనవనీతము 


చెడి) సంకల్పముచేతను, ఐనవృత్తులక-ఐన =ఐనటువంటి, వృత్తులక=వ్యాపారములను, 
నివారణము=విడుచుట, ఎట్లొనరింప౯=ఎవ్విధముగా౭జేయును, బెజ=అవును, అనక£౯= 
ఈ (ప్రకారము శిష్యుండడుగంగాను, ధీసుముఖేంద్రియాదులు -ధీ =బుద్ధియే, సుముఖ= 
మొదలుగాంగల, ఇంద్రియాదులు -ఇంద్రియ =జ్ఞానకర్మేంద్రియములు పదియును, మనోబుద్ధి 
చిత్తాహంకారములును, ఆదులు=ప్రాణాది పంచవాయువులు మొదలయినవియును, 
విధేయములై=తనకు లోంబడినవై, తను£౯=తన్నును, కాంచి= దర్శించి, కొల్వక=సేవించం 
గాను, తాక=తాను, భాసుర=ప్రకాశమానములగు, సప్త=ఏదైన, చిద్ధరలక£౯= జ్ఞాన 
భూములను, విరాట్ట్వరూపు(డై=రాజరాజై, పాలనసల్పక=పరిపాలన చేయుచుండంగాను, 
అవి=ఆ వాసనారూపవృత్తులు, సుతా=కుమారా, భాసిలునే=ప్రకాశించునా, (అనంగా 
ప్రకాశించవనుటు. విభావసుండు=సూర్యుండు, ఒప్పక=ఉదయించంగాను, తమిస్రమట్లు= 
చీకటి వలె, అగు£=అగును. 

తాత్పర్యము :- జన్మాంతర సుకృతదుషృత రూపప్రారబ్ధ కర్మానుగుణ్యముచేం దోంచెడి 
సంకల్పముచేత నైనటువంటి వ్యాపారములను విడుచుట యెవ్విధముగాం జేయనౌనని 
శిష్యుండడుగంగా బుద్ది మొదలుగాంగల జ్ఞానకర్మేంద్రియములు పదియును, మనోబుద్ధి 
చిత్తాహంకారములును, ప్రాణాదిపంచవాయువులు మొదలైనవియును, తనకు లోంబడినవై 
తన్ను దర్శించి కొల్వంగాను, తాను ప్రకాశమానములగు స్‌ జ్ఞానభూములను రాజరాజై 
పాలనము చేయుచుండంగా ఆ వాసనావృత్తులు ప్రకాశించునా? సూర్యుండుదయించం 
గా చీంకటి యే ప్రకారము తొలంగునో ఆ ప్రకారము నశించునని తాత్పర్యము. 


విరాట్స్వరూపుందై అనుటచేత, “విశేషేణ రాజత ఇతి విరాట్‌” అనంగా మిక్కుటముగ 
ప్రపంచమునందు ప్రకాశించుటయని వ్యుత్పత్యర్థము. ఈ (బ్రహ్మోండమందుండు 
స్థావరములు, క్రిములు, జలచరములు, పక్షులు, పశువులు, నరులు అనెడి ఆలింటి లో 
మిక్కుటముగ పదునాలుగు ఇంద్రియములచేత నెమ్మదిగ ఆయాకాలములలో కావలసిన 
విషయములను అనుభవించుటయు, అనిష్టములైనవానిని వదలుటయు, “తా వినమబ్రువ౬ 
ఆయతనం నః ప్రజానీహితాభ్యోశ్వమానయత్‌, తా అబ్రువక నవైనోయమలమితి తాభ్యః 
పురుషమానయత్‌, తా అబువ౬ సుకృతంబతేతి ఆపవివ తాసాం మే పౌరుషీ ప్రియేతి” 
అనెడి శ్రుత్యర్ధముచొప్పున మనుప్యదేహములకే విరాట్‌ అని సంజ్ఞ అయినందున ఆ 
పరబ్రహ్మలక్షణమగు జగత్మారణత్వము ఆ మానుషశరీరమునకే అర్థమగుచున్నది. కనుక 
బ్రహ్మస్వరూపుందైనాందని భావము. అట్టివాండు చిన్మాత్రముగానుండు తన యంది 
మాయవలన కల్పితములైన జగచ్చిత్రమును క్రమముగా జ్ఞానభూమికల నేడింటిని 
సాధించినవాండగుటవలన ఉపేక్షించును గనుక వానియందు వాసవావృత్తులు 
(సూర్యప్రకాశమందు చీంకటి నశించినట్లు) నాశనమౌనని తెలియునది. 


238 


కైవల్యనవనీతము 475 


అవ :- పై త్రివిధోీపాయములలో సాధకములైన రెండుమార్గములం జెప్పుచున్నారు. 
ఉ॥ వృత్తులు చిత్రయోగముల విస్ఫురదంగమునందు వాయువుల్‌ 

తిత్తుల బోలి యూందు నవి తిన్నంగ డింద నడంగువాని కై 

చిత్తము పూనకున్న సుత! చెన్నుగ సచ్చవణంబుం జేయ సం 

విత్తు జనించు దచ్చిఖీ నవిద్య యడంగ నడంగు నందునన్‌. 174 
టీకా :- వృత్తులు =(అంతఃకరణమందుం దోచెడి సకలజగద్వ్యాపార) వృత్తులు, 
చిత్రయాగములక-చిత్ర=విచిత్రములైన, యోగముల౯=మంత్రలయహరఠయోగముల 
చేతను, విస్ఫురదంగమునందుక-విస్సురత్‌=ప్రకాశించుచుండెడి, అంగమునందుః౯= 
స్ఫూలశరీర మందు, వాయువులు=(నాసికాద్వారములగుండా సంచరించుచుండెడి) 
ఉచ్చ్వాసనిశ్య్వాస వాయువులు, తిత్తులంబోలి =కమ్మరివాని కొలిమితిత్తులవలె, ఊందుక= 
ఊందుచుండును, అవి=ఆ వాయువులు, తిన్నంగ౯=మెల్లంగాను, డిందినః౯= 
యోగాభ్యాసముచే నశించినను, అడంగు=౯=(ఆ వృత్తులు) అణంగిపోవును, దానికై=ఆ 
లయహఠయోగముచేత అణంచుటకై, చిత్తము=అంతఃకరణము, పూనకున్నః= 
ప్రయత్నించయుండినను, చెన్నుగః౯= ఒప్పునట్లుగాను, సవ్చవణంబుంజేయక =(వేదాంత 
శాస్త్రములను ఆచార్య సన్నిధి యందు దీర్భకాలము బాగుగా) వినినను, సంవిత్తు= 
బ్రహ్మజ్ఞానము, జనించు£=పుట్టును, తచ్చిఖి౯= అజ్ఞానాగ్నియందు, అవిద్య=ఆ జ్ఞానము, 
అడంగ౯=నశించంగాను, అందున౯=ఆ యవిద్యనశించుటచేత, (ఆవృత్తులు) 
అడంగు౯=నాశమగును. 


తాత్పర్యము :- అంతఃకరణమందుం దోంచెడి సకలజగద్వ్యాపారవృత్తులు విచిత్రములైన 
మంత్రలయహఠయోగములచేత (ప్రకాశించుచుండెడి స్టూలశరీరమునందు నాసికా 
ద్వారములగుండా ఉచ్చాాసనిఃశ్వాసవాయువులు కమ్మరివానికొలిమితిత్తులవలె ఊందు 
చుండును. ఆ వాయువులు మెల్లంగా నశించినచో ఆ వృత్తులు అణంగిపోవును. ఆ 
లయహరఠయోగములచేత అణంచుటకై అంతఃకరణము ప్రయత్నించకుండినను వేదాంత 
శాస్త్రములను ఆచార్యసన్నిధియందు దీర్ధకాలము చక్మంగా (ఛవణముంజేయంగా 
బ్రహ్మజ్ఞానముదయించును. ఆ జ్ఞానాగ్నియందు అజ్ఞానము నశించంగానే ఆ వృత్తులును 
చెడునని తాత్సర్యము. 

అనంగా: “ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యఃి-అనెడి (శ్రుతి 
ప్రకారము బోధకు కారణమగు అదై వతీశాస్రార్భథవణమనననిదిధ్యాసములు సద్దురుసన్నిధి 
యందు చక్కంగా జరిపినయెడల “తమేవం విదిత్వాతి మృత్యుమేతి, నాన్యఃపంథా విద్యతేః_ 
యనాయ” అనెడి (శ్రుత్యర్ధములచొప్పున ఆ బోధయే బ్రహ్మజ్ఞానమునకు హేతువగుచున్నది. 


480 కైవల్యనవనీతము 


డనైతినిగదా! జెరౌరా! నాయొక్క సహజానందమును ఏమని చెప్పుదునని శిష్యుండు 
తనమనస్సునందెంచుకొనెనని తాత్పర్యము. 


“బహుకాలంబుగ£” అనుటవలన, పూర్వజన్మపుణ్యపాప కర్మసంచితమువలన 
సురాసురయక్షకి న్నరోరగాదులుగాను, బ్రహ్మ, క్ష్మత్రియ,వైశ్య, శూద్రాదులుగాను, 
కందమూలాదులుగాను, చెట్లు చేమలు మొదలయినవిగాను, పశుపక్ష్యాదులుగాను, 
పర్వతములు, నదులు మొదలగునవిగాను సంఖ్యకునెక్కుడైన అనేక జన్మములెత్తుచు 
పైకిపోవుచు క్రిందికివ్రాలుచు మాయామయంబగు ప్రపంచంబునందు భ్రమపడి శరీరమే 
నేనని తలంచుకొని దరిగానకయుండిన నేను సద్గురు కరుణాకటాక్షముచేత “బ్రహ్మావాహ 
మసి” యనెడి జ్ఞానమును పొందినందుకు నాస్వభావానందమునుగూర్చి యేమని 
కొనియాడుదునని శిష్యుండు పరిపరివిధముల నాశ్చర్యముంజెందెనని భావము. 


మ॥ శివసంప్రీతిగ నేమిచేసితినా యే థ్రీ చెందెనో నన్ను మా 

నవరూపంబునం జిత్సభాపతి చిదానందాఖ్యుందై వచ్చి యీ 

యవని న్ముక్తునిం జేసెం దత్మరుణ విద్యానందనాథుందనై 

భవము న్నాసితి లాస్యమాడెదను నాపై చేలము న్వీచుచున్‌. 180 
టీకా :- శివసంప్రీతిగక్‌-శివ =(సకలకాంతులకు మీటినస్వయం(ప్రకాశముగల) 
పరటబ్రహ్మమునకు, సంప్రీతిగక=సంతోషము గలుగునట్టుగాను, ఏమిచేసితినో= 
(పూర్వజన్మముల యందు) ఏమి నోములు నోంచినవాండనైతినో, ఏ శ్రీ చెందెనో=ఎట్టి 
సంపద నాకు లభించెనో, నన్నుక=నన్నును, మానవరూపంబున౯=మానుషాకారము 
నందు, చిత్సభాపతి-చిత్సభా=దేవ, రాజ, నటన, చిత్‌, కనక అనెడు పేళ్ళచే నొప్పిన 
పంచసభలలో మేలైన చిత్సభకు, పతి=నాయకుండైన నటేశుండు, చిదానందాఖ్యుం 
డై=చిదానందుండను పేరుగల ఆచార్యుండై, వచ్చి=ఏతెంచి, ఈ యవని౯=ఈ భూమియందే, 
ముక్తునింజే సెక =జీవన్ముక్తునిగాం జేసినవాండాయెను, తత్మరుణక=ఆ యాచార్యునికృప 
చేతను, విద్యానందనాథుండనై =విద్యానందనాథుండను పేరుగలవాండనై, భవము 
న్చాసితిక=ఇంకమీంద రాంబోవు జన్మమును పోంగొట్టుకొనినవాందనైతిని, నాపై 
చేలమున్వీచుచుక=నామీంద నుండెడి ఉత్తరీయమును మీందకి నెగురవేయుచు, 
లాస్యమాడెదను=తాండవమాడెదను. 
తాత్పర్యము :- స్వయంప్రకాశముగల పరబ్రహ్మమునకు సంతోషముగలుగునట్లుగాను 
పూర్వజన్మమందు ఏయేవ్రతములుచేసితినో! నన్ను మానవరూపమున ఐదుసభలలో మేలైన 
చిత్సభకు నాయకుండైన నటనసభాపతి చిదానందనాథుండను పేరుగల ఆచార్యుండై ఏతెంచి 
ఈభూమియందే జీవన్ముక్తునిగాంజేసినవాండాయెను. ఆ యాచార్యునికృపచేతను 


239 


కైవల్యనవనీతము 477 


తాత్పర్యము :- కారణశరీరమును నాశనముచేయుట యే ప్రకారమని శిష్యుండడుగంగా 
స్థిరమైన విచారముగల శిష్యుండా! వేదమైనది నిశ్చయమును జెప్పును. ఆ ప్రకారము 
చెప్పుటచేతను ఆ వేదమందలి మహావాక్యార్థమును మనస్సులోంజింతించి పరిపూర్ణుC 
డవైన నీయందు ఆరోపింపంబడిన జగమే తోంచుననెడి నిశ్చయము కలిగినయెడల అవిద్య 
ఎచ్చోటనుండునని తాత్పర్యము. అనంగా బుద్ధిమొదలయిన ఇంద్రియములకు సర్వసాక్షి 
యగు ప్రజ్ఞానమే బ్రహ్మమనియు, నేనుడివెడిశబ్దార్ధమే బ్రహ్మమనియు, ఈ యాత్మయే 
(బ్రహ్మమనియు, ఆ (బ్రహ్మమే నీవైతివనియు అనెడి మహావాక్యములయొక్క లక్ష్యార్థమును 
(గ్రహించినవాండవైతివేని అవిద్యాకార్యములు నీకుందోంచవని భావము. “యస్మి సర్వాణి 
భూతాని హ్యాత్మెవాభూద్విజానతః తత్ర కో మోహః కశ్ళోక ఏకత్వమనుపశ్యతఃి” అను 
ఈశావాస్యోపనిషదర్ధము చొప్పున ఏ యుపదేశకాలమందు వ్యవసాయము స్వరూపముగాం 
గల ధీమంతునికి అవ్యక్తము మొదలు స్థావరాంతమువజకుంగల చరాచరములగు సకల 
భూతములయందును ఆ పరమాత్మయే యున్నాండను అనుసంధానము కలుగునో అట్టి 
సమయమున (అనంగా: ఆత్మ బ హ్మైక్యజ్ఞానముగలవానికి) మోహశోకములు ఎట్లు 
కలుగునని భావము. అట్లనుటచే కారణశరీరమునకు బీజమగు అజ్ఞానమును నశింపం 
జేసినయెడల దానివలనంబుట్టిన మోహము దుఃఖము మొదలైనవి యెంతమాత్రమును 
కలుగవని తెలియునది. 
అవ :- సర్వము బ్రహ్మమయమను జ్ఞానముదయించుట కనుభవమును చెప్పుచున్నారు. 
మ॥ వ్యవహారంబుల వెంటనంటి తిరుగ న్నాంతంబు సత్సంగతి 

న్నివసింప నగ దంటిగా నినువినా నిక్కంబు వేతొండు లే 

దవలోకించిన దృశ్యపంక్తి కలయ ట్లారోపితంబంచుం బ్రా 

భవమొప్ప న్గను మాత్మం గన్లొనెడి తద్భావంబు దానౌం జుమా. 177 


టీకా :- స్వాంతంబు=అంతఃకరణము, వ్యవహారంబుల వెంటనంటి తిరుగ౯= 
లోకవ్యవహారంబుల యందుంగూడి సంచరించంగా, సత్సంగతిక=(దేశకాలవస్తుపరిచ్చేద 
శూన్యమయిన) పరబ్రహ్మములో చేరుమార్గమందు, నివసింపన్దగదు =ఉండుటకు వీలులేదు, 
అంటిగా=అంటి విగదా, ననువినా=(తటన్థ లక్షణములోం జేరిన నేనను స్వరూప 
లక్షణముతోం గూడిన తానైన)నాకంటె, నిక్కంబు=సత్యమైనది, వేటొండులేదు= 
మతియొకృటి లేదు, అవలోకించిన=ఈ చూచిన, దృశ్యపంక్తి=ఇంద్రియగోచర ప్రపంచము, 
కలయట్లు=స్వప్నమువలె, ఆరోపితంబంచుః= కల్పితమని, ప్రాభవమొప్పక౯= అతిశయమగు 
మహిమ ప్రకాశించంగాను, కనుము =తెలిసికొమ్ము, ఆత్మక౯=మనస్సునందు, కనెడి= 
తెలిసికొనెడి, తద్భావంబు=ఆ బ్రహ్మభావము, తానౌంజుమీ=నేననెడి తాను అగును సుమా! 


478 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- మనస్రైనది జగద్వవహారమందు ప్రవేశించి సంచరించుచుండంగా 
సద్రూపమైన పరబ్రహ్మమందుం గలియుటకు తగదని చెప్పితివేని తటస్థరూపలక్షణముతోం 
గూడిన నేనైన నన్నుందక్క సత్యమైనది వేటొకటిలేదు. ఈ దృశ్యసమూహముకలలోందోం 
చిన వన్నియు నిజముగానట్లు కల్పితమని తెలిసికొనుము. ఆ విధముగా నెటింగిన 
చిద్రూపము తానే యని తాత్పర్యము. ఏదేది ప్రపంచమునందుం గానంబడుచున్నదో ఆ 
స్వరూపమున్ను దానిని చూచే స్వరూపమున్ను శశవిషాణములవంటివి. గనుక “ఇదం 
ప్రపంచం నాస్వ్రేవ నోత్సన్నం నో స్థితం జగత్‌”, “మాయాకార్యాదికం నాస్తి మాయానాస్తి 
భయం నహి, “వంధ్యాకుమారవచనే భీతిశ్చేదస్త్విదం జగత్‌” అను మొదలయిన 
మహావాక్యరత్నావళియందలి వాక్యార్థములచొప్పున ప్రపంచమేలేదనియు, పుట్టలేదనియు, 
జగత్తుఉండలేదనియు, మాయాకార్యము మొదలయినదిలేదనియు, మాయలేదనియు, 
భయములేదనియు, గొద్రాలిపుత్రుని మాటలయందు భయముకలిగెనేని ఈ కనంబడెడి 
ప్రపంచము నిజమనియు అర్థమగుటచేత సర్వమును ఆరోవితమని భావించి 
(బ్రహ్మతాదాత్మ్యమును పొందినవాడు ద్వైతభావమునువదలి బ్రహ్మత్వమును పొందునని 
భావము. 
అవ :- అఖండమైన పరబ్రహ్మము తానేయనిస్థిరపజచుచున్నారు. 
మ॥ చేతనపూర్ణ మేనను విశేషమతి న్ఫఢమొందియున్నం ద 

ర్వాత నొనర్చ నేక్రియల వ్రాలిన దోషములేమి స్వప్పసం 

జాతజగం బసత్యమగు చందమున నృరిపూర్ణబోధచే 

నేతటి నేన క్రాలు దిల నెందుల నందక నిత్యతోషినై. 178 
టీకా :- ఇలక=పుడమియందు, చేతనపూర్ణము =అఖండమైన పరబ్రహ్మము, ఏనను 
విశేషమతిజ=నేననెడి అతిశయజ్ఞానముచేత, దృఢముక=దార్హమును, ఒందియున్నక= 
పొందియుండినను, తర్వాత౯=పిమ్మట, ఏక్రియలక£౯=ఏ పనులను, ఒనర్పక=చేయుటకు, 
వ్రాలినజ=ప్రవేశించినను, దోషములేమి =అందువలన తప్పిదములేమి, స్వప్నసంజాత 
జగంబు -స్వప్ప=కలయందు, సంజాత =తోంచుచుండెడి, జగంబు=నామరూపాత్మకమగు 
లోకము, అసత్యమగు చందమునక =అబద్ధమగునట్టులు, అగు౯=అగును, పరిపూర్ణ 
బోధచేక=సర్వపరిపూర్ణజ్ఞానముచేతను, ఏతటి౯=ఏ సమయములయందు, నేన=నేనే, 
ఎందులక్‌=ఏ తగులములయందును, అందక=చెందక, నిత్యతోషినై =శాశ్వతమైన 
ఆనందముగలవాండనై, క్రాలుదు౯=(ప్రకాశించుదును. 
తాత్పర్యము :- పుడమియందు అఖండమైన పరబ్రహ్మము నేనే యనెడు విశేషజ్ఞానమువలన 
మనస్సు దృఢపడినయెడల పిమ్మట నేపనులనైనను జేయంబూనిన నందువలన ఏమి 


240 


కైవల్యనవనీతము 479 


దోషము? కలయందుందోంచిన నామరూపాత్మకమగు ప్రపంచము జాగ్రత్తయందు 
కల్లయైనట్టు నేనే యేసమయములయందును ఏవిధములగు తగులములయందును చెందక 
నిత్యానందముగలవాండనై ప్రకాశింపుదునని తాత్పర్యము. ఏక్రియలనొనర్చ వ్రాలినదోషము 
లేమి అనుటచేత “అహం బ్రహ్మాస్మి” యను మహావాక్యార్థము మనస్సునందుంజక్మంగ 
నాటిన వానికి “సర్వం ఖల్విదం బ్రహ్మ” అనునట్లు బ్రహ్మేతరములగు పదార్థములు 
లేవు. గనుక అట్టి (బ్రహ్మనిష్టయనెడి జా(గత్తయందుండువానికి స్వప్నతుల్యమగు 
నామరూపాత్మక వ్యవహారములు (కలలోందోంచిన కార్యములు మెలకువలోంగనంబదని 
చందమున) చెందవని భావము. 


అవ :- గురుకటాక్షముచేతంబొందిన సహజానందమును శిష్యుండు దిగువవచ్చెడి 
రెండుపద్యములచేతం గొనియాడుచున్నాండు. 


మ॥ బహుకాలంబుగ దేహ మేనను వృథాభావంబుచే నొందని 

మ్మహి హీనుండ మహాగ్రజుండ ననుజన్మంబు ల్పదాచార్యస 

న్మహిత(ప్రేమ మరీచికాంబువుల సామ్యంబై పరబ్రహ్మమే 

నహహా యెతిం గృతార్జుండ గ్గద మదీయానంద మేమం దొగిన్‌. 179 
టీకా :- ఇమ్మహి౯=ఈ పుడమియందు, బహుకాలంబుగక =(సృష్టిమొదలుకొని యేతత్డణ 
పర్యంతమైన) అనేక కాలములుమొదలుకొని, దేహ మేనను వృథాభావంబుచే౯- 
దేహము=(దేహవిలక్షణుండైన ప్రత్యగభిన్నబ్రహ్మము నేనని ఎజఖుంగక అవిద్యచేత) 
శరీరమును, ఏనను=నేననెడు, వృథాభావంబుచేక =వ్యర్థమైన అభిప్రాయముచేతను, 
హీనుండక=నీచుండను, మహాగ్రజుండక£౯=శ్రేష్టుండగు బ్రాహ్మణుండను, అనుజన్మంబుల్‌= 
అనెడి పేళ్లుగల జన్మంబులు, సదాచార్యసన్మహిత_ప్రేమ£-సదాచార్య =అష్టవిధాచార్యులలో 
మేలైన కారణాచార్యునియొక్క సన్మహిత =ఒప్పిదమైన, (ప్రేమక=విశ్వాసముచేతను, 
మరీచికాంబువులసామ్యంబై=ఎండమావుల జలములకు సామ్యమై, ఒందజ-పొందంగాను, 
పరబ్రహ్మము =సర్వవ్యాపకమగు లక్షణపరబ్రహ్మము, ఐతిని=ఐతిని, అహహా=బెరౌరా, ఏన్‌= 
నేను, కృతార్థుండన్గద=ధన్యుయడనుసుమి, ఒగిక=క్రమముగాను, మదీయానందమేమందు౯ 
-మదీయానందముక=నాయొక్క సహజానందమును, వమందు£=ఏమని చెప్పుదును. 
తాత్పర్యము :- ఈ పుడమియందు సృష్టిమొదలు ఏతత్తణపర్యంతము నడుమనైన 
అనేకకాలములుగా అజ్ఞానముచేతనే దేహేంద్రియ విలక్షణుందైన పరబ్రహ్మము నేననక 
శరీరము నేననెడు వ్యర్థాభి ప్రాయముచేత నీచుండను బ్రాహ్మణుండను మొదలైన పేళ్లుగల 
జన్మములు కారణాచార్యునియొక్క ఒప్పిదమైన విశ్వాసముచేత ఎండమావులజలములవలె 
సామ్యములై సర్వవ్యాపకమైన పరబ్రహ్మము నేనైతిని ఇది ఏమి ఆశ్చర్యము! నేనెంతధన్యుం 


484 కైవల్యనవనీతము 


బరపూర్‌ శ్రీశివకామసుందరికృపాపాంగంబున న్దీని నా 
దరణీయంబుగ నందె ధన్యమతిం దత్సాదాబ్దము ల్లొల్బెదన్‌. 183 

టీకా :- వరవేదాంతములందుక-వర=శ్రేష్టములైన, వేదాంతములందుక= ఉపనిషత్తుల 
యందు, భాసిలు మహావాక్యార్థ విద్యాముదంబు -భాసిలు =ప్రకాశించుచుందెడి, మహావాక్య= 
ప్రజ్ఞానంబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్త్వమసి, అయమాత్మాబ్రహ్మ అను సాక్షాత్మారా- 
నుభవోపదేశ సంపూర్ణములనెడి నాలుగు మహావాక్యములయందలి, అర్ధ=బ్ర హ్మైవాహ 
మనెడు ముఖ్యాభిప్రాయమువలన కలిగిన, విద్యాముదంబు =విద్యానందము, 
ఇరవొందక=వృద్ధిపాందగాను, భువి౯=భూమియంందు, మానుషాకృతిగ౯= 
మనుష్యాకారముగాను, చిదంబరపూర్‌ శ్రీశివకామసుందరి -చిదంబర= చిదంబరక్షేతమనెడి, 
(లేక చిదాకాశమనెడి) పూర్‌=పట్టణమందుండెడి, శ్రీ=ఆణిమాద్యష్టైశ్వర్యములుగల, శివ= 
సూర్యచంద్రాగ్నులకాంతులను మీటిన కాంతిగలిగి, కామ =యోగులచేత కామింపంబడెడు 
పరమశివునియొక్క సుందరి=(ఆయనయందు అవినాభావనిత్యానపాయనియగు) 
త్రిపురసుందరీదేవి, తాజ=తాను, ఏతెంచి=వచ్చి, కృపాపాంగంబునక-కృపా=దయతోం 
గూడిన, అపాంగంబునక=క్రీగంటి చూవుచేతను, దీనిక=ఈ కైవల్యనవనీతమనెడు 
వేదాంతశాగస్తమును, ఆదరణీయంబుగక =ప్రీతిపూర్వకముగాను, అందెక=నాచే కృతిగా 
తీసికొనినదాయెను, ధన్యమతిక-ధన్య=కృతకృత్యముతోం గూడిన, మతిక=బుద్ధిచేతను, 
తత్పాదాబ్దములు -తత్‌=ఆ పరదేవియొక్క పాదాబ్దముల్‌=పాదపద్మములను, కొల్చెదన్‌= 
సేవించుచున్నాను. 

తాత్పర్యము :- (శ్రెష్టములైన ఉపనిషత్తులయందు ప్రకాశించుచుండెడి నాలుగు మహా 
వాక్యములయందలి బ్రహ్మైవాహమనెడు ముఖ్యాభి ప్రాయమువలన కలిగిన విద్యానందము 
వృద్ధిపొందంగా భూమియందు మనుష్యాకారముగా చిదంబరక్షేత్రమనెడి పట్టణమందుండెడి 
అణిమాద్యష్టైశ్వర్యములుగల సూర్యచంద్రాగ్నులయొక్క కాంతులను మోటినకాంతికలిగి 
యోగులచేత కామింపంబడెడి పరమశివునియొక్క అవినాభావ నిత్యానపాయనియగు 
తివురనుందరీదేవి తాను వచ్చి దయతోంగూడిన (క్రీగంటి చూవుచేతను ఈ 
కైవల్యనవనీతమనెడు వేదాంతశాస్తమును ప్రీతిపూర్వకముగా నాచేకృతిగాం దీసికొనిన 
దాయెను. కృతకృత్యముతోంగూడిన బుద్ధిచేతను ఆ పరదేవియొక్క పాదపద్మములను 
సేవించుచున్నానని తాత్పర్యము. 


అవ :- ఈ గ్రంథముయొక్క ప్రభావము చెప్పంబడుచున్నది. 
మ॥ విహితాచార్య! సదుక్తి నాంతరబహిర్వృత్తిభ్రమాభావమై 
మహితాశ్చర్యకరైకలక్ష్యమగు నా మార్గంబున న్దూడ ని 


241 


కైవల్యనవనీతము 481 


శ్రీబ్రహ్మవిద్యానాథుండను పేరుగలవాండనై జన్మములను పోంగొట్టుకొంటినిగాన నా మాం 
దనుండెడి ఉత్తరీయమును మోందికి నెగురవేయుచు నర్తనమాడెదనని తాత్పర్యము. 


అవ :- గ్రంథకర్త తనతల్లిదండ్రులు తనకుంబెట్టిన పేరు సార్థకమైనందుకు వారిని 
స్తుతించుచున్నాండు. 


మ చటులాద్వైతవివేకజాద్భుతమహాసంతోషమం దేను సం 

కటముల్పాసి రమింతునంచెణింగి మున్మా మారి సద్భక్తి “వేం 

కటరామా” యని పిల్వ యత్సితరు లాకల్మి న్మదీయాఖ్య యి 

ప్పటికి న్సార్థకమొందె వారిమహిమ ల్ఫావింప శక్తుందనే. 180 
టీకా :- చటులాద్వైతవివేకజాద్భుతమహా సంతోషమందుక-చటుల=ఆనందకరమగు, 
అద్వైత =రెందవపదార్థములేని (బ్రహ్మసంబంధమైన, వివేక =జ్ఞానముచేతను, జ= 
పుట్టినటువంటి, అద్భుత =ఆశ్చర్యకరమగు, మహత్‌ =గొప్పయైన, సంతోషమందు£౯= 
ఆనందమందు, కామారినదృ్భక్తిక-కామారి =పరమశివునియొక్క సదృక్తిక=నవ 
విధాంగములతోం గూడిన భక్తిచేతను, ఏను=నేను, సంకటముల్పాసి =వేంకటశబ్దముచేత 
పాపసంబంధములైన కష్టములను బోంగొట్టుకొని, రమింతునంచు£ =(రామశబ్దముచేత) 
క్రీడింతునని, ఎజింగి=(భవివ్యత్కాలార్థమును) తెలిసి, ముక=పూర్వమందు, 
మత్పితరులు=నా తల్లిదండ్రులు, వెంకటరామాయని =వేంకటరాముండాయని, పిల్వక౯= 
పిల్వంగాను, ఆకల్మి౯=ఆ పిలిచిన సంపదచేతను, మదీయాఖ్య=నా పేరు, ఇప్పటి కి౯=ఈ 
కాలమునకు, సార్థకము =ధన్యత్వమును, అందె£=పొందెను, వారిమహిమల్‌ =అట్టి నా 
తల్లిదం[డ్రులయొక్క మహిమలను, భావింప౯=(ఇటువంటి వని) ఊహించుటకు, 
శక్తుండనే=సమర్దుండనా. 


తాత్సర్యము :- ఆనందకరమగు తనకంటె రెండవపదార్థములేని (బ్రహ్మసంబంధమైన 
జ్ఞానముచేత పుట్టినటువంటి ఆశ్చర్యమగు గొప్పదైన ఆనందమందు పరమశివభక్తిచేతను 
పాపమువలన కలిగిన దుఃఖములను పోంగొట్టుకొని క్రీడింతునని రాంబోయెడికాలమును 
తెలిసి నా తల్లిదండ్రులు “వేంకటరామా” యని పిల్వంగాను ఆ పిలిచిన భాగ్యముచేత 
నాపేరు ఈ కాలమునకు సార్థకమొందినది. అట్టి నాతల్లిదండ్రులగు కామాంబ వేంకయ 
అను వారి మహిమలను నేంగొనియాడుటకు సమర్ధుండనా యని తాత్సర్యము. 
నవవిధాంగములతోంగూడిన భక్తియనంగా: “శ్రవణం, కీర్తనం, శంభో స్మృరణం, 
పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సభఖ్యమాత్మనివేద నవు” అనునట్లు 
ఆచార్యసన్నిధియందు విధియుక్తముగా తత్త్వవిచారణచేయుట (శవణ మనియు, 
పరమశివస్వరూపధ్యానమును ప్రసిద్ధపఅచుట కీర్తన మనియు, ఆ పరమశివుని 


482 కైవల్యనవనీతము 


మనస్సునభావించుట స్మరణ మనియు, ఆయన పంచవింశతి లీలలను స్వరూపములుగా 
పెద్దలచే నేర్చజుపంబడిన దివ్యస్థలముల నుద్దేశించిపోవుటయు, లేక పరబ్రహ్మముయొక్క 
రక్తశుక్షమిశ్రపాదుకలను నిష్టచేసేవించుటే పాదసేవన మనియు, ఆ పరమాత్మను సగుణ 
నిర్గుణరూపములుగా నుపాసించుట అర్చన మనియు, ఆయననుగూర్చి నమస్కరించుట 
వందన మనియు, దానునిరీతిగ తన సకలేంద్రియవ్యాపారములు తనవిగావని 
(బ్రహ్మోర్పణముచేయుట దాస్యమనియు, చతుర్విధానుసంధానముచేత (అనంగా 
రాజభృత్యులవలెను, పితృపుత్రులవలెను, గురుశిష్యులవలెను, సతీపతులవలెను) 
ప్రవర్తించుట సఖ్య మనియు, పరమాత్మప్రత్యగాత్మలను ఐక్యపజచుట ఆత్మనివేదన మనియు 
భావము. 


అవ :- [గ్రంథకర్త తనకు జీవబ్రహ్మైక్యధ్యానమును తేటగాందెలిపిన దేశికేంద్రునకు 
నమస్మారముంజేయుచున్నాండు. 


ఉ॥ ఎవ్వరితో వచింతు నింక నీ ముద మాత్మ జనించి పొంగి తా 

నివ్వటిలె నగత్రయము నిండి తనంతట దాని నాకు ము 

న్మవ్వముగా మహోక్తుల సమస్తము దెల్పిన దేశికేంద్రు నే 

నివ్వసుధ నణామము లనేకముగా నొనరింతు నెమ్మదిన్‌. 181 
టీకా :- ఇవ్వసుధక=ఈ భూమియందు, ఈ ముదము=ఈ బ్రహ్మానందము, ఆత్మక=అంతః 
కరణమందు, జనించి=పుట్టి, పొంగి=పైకి ఉప్పొంగి, జగత్రయమునిండి =మూండు 
లోకములయందు వ్యాపించి, తాక£=తాను, తనంతట౬£౯=వేజొకరి సహాయములేకయే, 
నివ్వటిలెక=వృద్ధిపొందినదాయెను, ఇంకక =ఇంకమీంద, ఎవ్వరితోక=ఎవ్వరితో, వచింతుక 
=చెప్పుకొందును, దాని౯=ఆ బ్రహ్మానందమును, నాకు£=నాకు, ము౯=ముందు, 
మహోక్తుల సమస్తము£-మహోక్తుల£ =(జీవబ్రహ్మైక్యమును బోధించెడి) వేదాంత 
మహావాక్యములయందలి, సమస్తము£=సకలాభిప్రాయములను, మవ్వముగా£=తేటగాను, 
తెల్పిన దేశికేంద్రునిక-తెల్పిన =తెలియంజెప్పిన, దేశికేంద్రునిక=గురుస్వామిని, ఏన్‌=నేను, 
నెమ్మదిక=మంచిమనస్సుతోడ, ప్రణామములు =సాష్టాంగనమస్మారములు, అనేకముగా£౯= 
లెక్కలేనివిగాను, ఒనరింతు£ =చేసెదను. 
తాత్పర్యము :- ఈ భూమియందు ఈ నిరతిశయమైన (బ్రహ్మానందము నామనస్సులో 
నుదయించి పైకిఉప్పొంగి త్రిలోకములయందు నిండి తాను వేటొకసహాయములేకయే 
వృద్ధిపొందినదాయెను. ఈ యానందము ఇట్టిదని ఎవ్వరితోంజెప్పుకొందును. ఆ 
(బ్రహ్మానందమును ముందు జీవబ్రహ్మైక్యమును బోధించెడి వేదాంతమహావాక్యములయందలి 
సకలాభిప్రాయములను తేటగాందెలియంజేసిన గురుస్వామియొక్క పాదపద్మములకు అనేక 


242 


కైవల్యనవనీతము 483 


నమస్మారములు చేయుచున్నాండనని తాత్పర్యము. 


అనంగా తనయొక్క కృతకృత్యానందమునుజూచి బ్రహ్మమే తానని తెలిసికొనినందుకు 
మహానందమును జెందినవాండై ఇట్టి ఆనందమును అనుభవమునకు వచ్చునటులు చేసిన 
పరమాచార్యుల పాదపద్మములకు నమస్మారములు చేయుచున్నాండననుట. 
అవ :- ఈ[గ్రంథభ్యాసకులు చెందెడి మహాతిశయము వర్ణింపంబడుచున్నది. 
మ॥ సుత! విద్యాముద మెల్లం దెల్పితిం దగ న్ఫోధించి తద్భక్తి సం 
తతమోశాగస్తము నభ్యసించి కడు దాత్సర్యంబు చాలించి స 
న్మతిచే స్వానుభావాత్ములై వెలయు సన్మాన్యు ల్పదా నిష్ట సం 
స్థితులై యుండిన మౌనివర్యులగతి న్టైన్నొందరే ధాత్రిలోన్‌. 182 
టీకా :- సుత=కుమారా, విద్యాముదమెల్లక =(అష్టవిధానందములలో మేలైన తత్త్వమస్యాది 
మహావాక్యములవలన కలిగిన) విద్యానందమంతయును, తగ౬౯=లెస్సగాను, శోధించి= 
పరిశీలించి, తెల్పితిక=తెలియంజేసితిని, ఈ శాస్తముక=ఈ కైవల్యనవనీతమనెడి 
యోగశాస్త్రమును, తద్భక్తిక-తత్‌=ఈ శాస్తమందు, భక్తిక =విశ్వాసముచేతను, సంతతము= 
ఎల్లప్పుడు, అభ్యసించి =వాడుకచేసి, కడు౯=మిక్కిలి, తాత్పర్యంబుక =అభిప్రాయమును, 
ఆలించి =ఆలకించి, సన్మతిచే౯=మంచివివేకముచేతను, స్వానుభవాత్ములై =అపరోక్ష 
సాక్షాత్మార బ్రహ్మానుభవముగలవారై, వెలయు సన్మాన్యుల్‌ = ఒప్ప్రుచుండెడి పెద్దలు, సదా= 
ఎల్లప్పుడు, నిష్టల£ =(నిర్వికల్ప) సమాధియందు, సంస్థితులై =నివసించినవారై, ఉండిన 
మౌనివర్యులగతిక=నిలిచియుండిన మునీశ్వరులవలెనే, ధా(త్రిలో౯=భూమియందు, 
చెన్నొందరే=(వైరాగ్యబోధోపరతులచేత) ఒప్పినవారుగారా, (అనంగా ఒప్పినవా రగుదు 
రనుట). 
తాత్పర్యము :- కుమారా! విద్యానందమంతయును బాగుగా పరిశీలించి నీకు బోధించితిని. 
అవిద్యానందస్వరూపమగు ఈ కైవల్యనవనీతమనెడి యోగశాస్త్రమును ఎల్లప్పుడు వాడుకచేసి 
దాని శ్రేష్టాఖిప్రాయమును గ్రహించి మంచివివేకముచెత అపరోక్షసాక్షాత్మార బ్రహ్మానందము 
గలవారై ఒప్పుచుండెడిపెద్దలు ఎల్లప్పుడు సమాధినిష్టయందు నివసించి యుండెడి వ్యాసాది 
మహర్షులవలెనే భూమియందు ప్రకాశింపరా యని తాత్పర్యము. అనంగా ప్రకాశింపుదు 
రనుట. 
అవ :- శ్రీ శివకామసుందరీ కృపాకటాక్షముచేత నీగ్రంథము సంపూర్ణమైనందుకు ఆమె 
స్తుతింపంబడుచున్నది. 
మ॥। వరవేదాంతములందుభాసిలుమహావాక్యార్థవిద్యాముదం 
బిరవొంద న్ఫువి మానుషాకృతిగం దా నేతెంచి నిష్ట న్చిదం 


488 కైవల్యనవనీతము 


అతిశయులైన, పుణ్యాత్ములయందు=ఆ పుణ్యస్వరూపులయందు, 'సేవకుండు=ఎడతెగక 
చతుర్విధశుశ్రూషలచేత 'సేవించువాండు, అవిద్య£ =మిథ్యాభూతమయిన మూలాతూలాల్తిక 
యగు త్రిగుణస్వరూప ప్రకృతిని, పాసి=విడిచి, ముక్తుండగు౯=విదేహ కైవల్యప్రాప్తండగును. 
తాత్సర్యము :- చతుర్వేదములయందలి మహావాక్యములలో శ్రేష్టములైన చతుర్విధ 
మహావాక్యములగు “ప్రజ్ఞానం బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ” 
-అనెడి వాక్యములచేత ప్రకాశించెడి విద్యానందము. ఈ యుపదేశించిన తత్త్వమస్యాది 
మహావాక్యములవలన కలిగిన ఆనందమగును. ఆ యానందమును నా యాచార్యుండైన 
చిదానందనాథుండు తన్నారాధించు శిప్యసమూహమునకుం దెలియంజేయును. అట్టి 
ఆచార్యునిదర్శించి స్తోత్రముచేయువారు అఖిలసౌఖ్యములను పొందినవారై యుందురు. 
అట్టి అతిశయులైన పుణ్యస్వరూపులయందు చతుర్విధశుశూషలచే నెడతెగక సేవించు 
వాండు మిథ్యాభూతమయిన మూలాతూలాత్మికయగు త్రిగుణస్వరూప ప్రకృతిని విడిచి 
విదేహకైవల్యమును జెందును. 

అవ :- ఈ (గంథముయొక్క ఫలశ్రుతి చెప్పంబడుచున్నది. 

మ॥ అవని దత్త్వవివేకదం బగు ప్రమేయం బొండు జిజ్ఞాస్యమా 
నవమోహాంధముం బాయ నొప్పగు ప్రమాణం బొండు కైవల్యస 
న్నవనీతం బన వానిం గూడి త్రిజగన్మాన్యంబుగా భాసిలు= 
భవబంధంబులు పాయుం దీని జదువ న్భాషింప వ్రాయ న్వినన్‌. 187 

టీకా :- అవనిక=పుడమియందు, ఒండు=ఒకటి (అనంగా మొదటిదైన తత్త్వబోధ 
ప్రకరణము), తత్త్వవివేకదంబగు ప్రమేయంబు -తత్త్వవివేకదంబు =తత్త్వజ్ఞానమును 
ఇచ్చునదియైన, ప్రమేయంబు=ప్రమేయభాగము, అగు౯=అగును, ఒండు=మటియొకటి 
(అనగా రెండవదియిన సందేహనివారణప్రకరణము, జిజ్ఞాస్యమానవమోహాంధముక- 
జిజ్ఞాస్య=తత్త్వజ్ఞానమును దెలిసికొనందగిన, మానవ =మనుష్యులయొక్క మోహ=భ్రమతోం 
గూడిన, అంధముజ=చీంకటిని, పాయజ£=వీడుటకు, ప్రమాణంబు =ప్రమాణభాగము, 
ఒప్పగక£౯=బఒప్పినదగును, వానింగూడి= ఆ రెండు ప్రకరణములతోంగూడి, కైవల్య 
సన్నవనీతంబనక౯-కైవల్య=కైవల్యమనెడి, సత్‌=శ్రేష్టమయిన, నవనీతంబు=నవోద్ధతము, 
అనక =అనునట్లుగాను, త్రిజగన్మాన్యంబుగాక£ -త్రిజగత్‌ =ముల్లోకములయందును, 
మాన్యంబుగాక£ =పూజింపందగినదిగాను, భానిలు౯=(ప్రకాశించును, దీనిక=ఈ 
కైవల్యనవనీతమనెడి గ్రంథమును, చదువ౯=పరించినను, భాషింప౯=(ప్రసంగించినను, 
(వాయక=వ్రానినను, విన£=వినినను, భవబంధంబులు=వరంవరగావచ్చిన 
జన్మబంధములు, పాయు౯=వీడును. 


2483 


కైవల్యనవనీతము 485 


మ్మహిం గూటస్థుండ నైతి నేన యని యా మాహాత్మ్యము న్దెందం దా 

రహినీ శాస్త్రము దెల్పు చిన్మయము సర్వంబై వెలుంగు న్సుతా! 184 
టీకా :- సుతా=కుమారా, విహితాచార్యసదుక్తి£ -విహితాచార్య=అష్టగురువులలో మేలైన 
కారణాచార్యునియొక్క సదుక్తిక=సత్‌, ప్రశస్తమైన, ఉక్తిక=ఉపదేశమహావాక్యముచేతను, 
అంతరబహిర్వ్యృత్తిభమాభావమై -అంతర =అంతఃకరణమందును, బహిర్‌ =బ్రహ్మాది 
పిపీలికాంత సర్వప్రపంచమువజకును, వృత్తి=తోచెడి వృత్తులయొక్క బభ్రమ=భ్రాంతి, 
అభావమై=శూన్యమై, మహితాశ్చర్యకరైకలక్ష్యమగున్‌ -మహిత =ఒప్పిదములైన, ఆశ్చర్యకర = 
అద్భుతములైన, ఏక=ముఖ్యములైన లక్షణములచేత, లక్ష్యమగుక=లక్షితమగునట్టి, ఆ 
మార్గంబునక =ఆ పర(బ్రహ్మమార్గమందు, చూడక౯=విలోకించినను, ఇమ్మహి౯=ఈ 
భూమియందు, కూటస్థుండక =ప్రత్యగాత్ముందను, నేన=నేనే, ఐతి౯=ఐతిని, అని=అని, 
ఆ మాహాత్యము౯=ఆ మహిమను, తా£=తాను, చెంద౯=చెందుటకు, రహిక=మిక్కిలి, 
ఈ శా[స్తము, ఈ కైవల్యనవనీతమనెడు శాస్త్రము, చిన్మయము=జ్ఞానస్వరూపమే, 
సర్వంబై=అంతయునై, వెలుంగ౯=ప్రకాశించునట్లుగాను, తెల్పుక=తెలియంజేయును. 
తాత్పర్యము :- కుమారా! అష్టగురువులలో మేలైన కారణాచార్యునియొక్క ప్రసిద్ధమైన 
యుపదేశ మహావాక్యముచేత లోపల వెలుపలం దోంచెడి సకలవ్యాపారభ్రమము శూన్యమై 
అత్యాశ్చర్యకరమైన ముఖ్యలక్షణములచేత లక్షితమగు ఆ పరబ్రహ్మమార్గమందు చూడం 
గాను బ్రహ్మాభిన్నకూటస్టుండను నేనే ఐతిని. ఆ మహాత్మ్యమును తాను జెందుటకు ఈ 
శాస్త్రము సర్వము (బ్రహ్మాకారముగాం (బ్రకాశించునటులు దెల్పునని తాత్పర్యము. 
అవ :- ఈ (గంథపరిశీలనమువలన సామవేదమందలి ఉపదేశ మహావాక్యమగు తత్త్వమసి 
యనునది సంపూర్ణమగునని తెలియంజేయంబడుచున్నది. 

మ॥ వరుస న్లత్త్వమసి త్రిశబ్బముల తత్త్వం శబ్ద తాత్పర్య స 

త్పరమైక్యం బసిశబ్దమై వెలయు తద్భావం బఖండంబుగాం 

బరిశీలించి తదన్యమైన జడముం న్భంగంబు నాందించి సు 

స్థిరులై యుందురు దత్సుఖానుభవులై చెన్నాందం దామై తగన్‌. 185 
టీకా :- వరుసన్‌=క్రమముగాను, తత్త్వమసి=సామవేదమందలి ఉపదేశమహావాక్యమగు 
తత్త్వమసి యనుదానియందలి, త్రిశబ్బమలన్‌ =తత్‌, త్వం, అసి, యను మూండు 
శబ్బములయందు, తత్‌=ఆదియనెడి ఈశ్వరసాక్షియగు పరమాత్మయు, త్వంశబ్ద=నీవనెడు 
జీవశబ్దమునకు విలక్షణమగు ప్రత్యగాత్మయు, తాత్పర్య=ఈ రెండుశబ్దార్థములకు, 
సత్‌=శ్రేష్టమైన, పరమ=అతిశయమైన, ఐక్యంబు=ఐకమత్యము, అసిశబ్దమై=అసియను 


486 కైవల్యనవనీతము 


శబ్దమునకు అర్థమై, వెలయు౯=(ప్రకాశించును, తద్భావంబు=ఆ యభిప్రాయమును, 
అఖండంబుగా౯=పరిపూర్ణముగాను, పరిశీలించి=పరిశోధించి (తెలిసికొనినవారు) 
తదన్యమైనజడము౯-తత్‌=ఆ పరిశోధించిన అఖండభావముకంటెను, అన్యమయిన 
జడముక=వేజఖైిన నామరూపములుగాం దోంచెడి, జడము౯=ఆ జ్ఞానకార్యమగు జగత్తును, 
భంగంబునొందించి=నాశనమునుబేసి, తత్సుఖానుభవమే =ఆ యానందానుభవమే, 
చెన్నొంద౯=ప్రకాశించునటులు, తామై=(ఆ బ్రహ్మమే) తామై, తగజ=లెస్సగా, సుస్థిరులై= 
చలింపనివారై, ఉందురు=నివసింతురు. 
తాత్పర్యము :- క్రమముగా సామవేదమందలి ఉపదేశవాక్యమగు తత్త్వమసియందలి, 
తత్‌ త్వం, అసి యను మూండు శబ్దములలో తత్పదమైన అదియను ఈశ్వరసాక్షియగు 
పరమాత్మయు, త్వం పదమైన నీవనెడు జీవశబ్దమునకు విలక్షణమగు ప్రత్యగాత్మయు, 
ఈ రెండు శబ్దములకు అతిశయమైన ఐకమత్యము అసి పదమయిన ఐతివి యనెడు 
కియాపదముచేత (ప్రకాశించును. ఆ యభిప్రాయమును సంపూర్ణముగా పరిశోధించినవారు 
ఆ పరిశోధించిన అఖండభావముకంటె వేజైన నామరూపములుగాందోంచెడి అజ్ఞ 
జనకార్యమగుజగత్తును నాశనముచేసి వాక్యార్ణనిరసనపూర్వకలక్ష్యార్థములచేత ఆ 
(బ్రహ్మానందమే తామై చాంచల్యములేక ప్రకాశింపుదురని తాత్పర్యము. 

ముందుచెప్పిన చతుర్వేద సారార్థకమగు చతుర్విధమహావాక్యములలో మొదటి రెండు 
వాక్యములచే (బ్రహ్మమొదలు పిపీలికాంతమువజకుంగల సకలశరీరములయందునుండెడి 
చైతన్యమే బ్రహ్మమనియు ఆ బ్రహ్మమే నేనైతి ననియు తెలిసినవారు మూండవదియైన 
సామవేదమందలి ఉపదేశవాక్యమగు తత్త్వమసి యనుదానియందు తత్పదము, త్వంపదము, 
అసిపదము అనెడి మూంటిలో అదియనెడి తత్పదమును (అనంగా సృష్టికిమునుపు 
నామరూపములు లేక ఏకముగా నేచిద్రూపమగు ఆత్మయుండెనో ఆ యాత్మను) నీవు 
అనెడి త్వంపదమును (అనంగా వినువానియొక్క శరీరేంద్రియాదులకు అతీతముగానుండు 
సాక్షిభూతమగు చైతన్యమును) ఐతివియనెడి అసిపదముచేత ఐక్యమునుజేయుచున్న దానిని 
దెలిసికొని బ్రహ్మతాదాత్మ్యమును బొందుదురు. 


ఈ మహావాక్యమునకు దృష్టాంతము. కొంతకాలమునకుమునుపు వంటం 
జేయుచుండిన యొకమనుజునికి అదృష్టవశమున ద్రవ్యముదొరకంగానే ఆ కొలువు 
చాలించుకొని వాణిజ్యాదులచేత మిక్కిలి భాగ్యవంతుండై పరివారముతోంగూడి వాహనమెక్కి 
దారిని బోవుచుండ వానిని గుర్తెజింగిన మజియొకండు వానిని నిదానించిచూచి అతండే 
ఇతండని భావించి అతనితోకలసి మాట్లాడి సంతోషించి వెళ్లెను. అట్లు అతందే యని 
నిర్దారణచేయు సమయమున వంటకు ఉపకరములయిన బిందె, గరిటె, తట్ట మొదలైన 


244 


కైవల్యనవనీతము 487 


ఉపాధిలక్షణములను ఇతండు అని చెప్పునపుడు వాందెక్కియుండిన వాహనమును 
వాండు వేసికొనిన ఆభరణాదివేషములగు ఉపాధిలక్షణములను నిరసించి ఈరెండు 
పదములలో దేహమును మాత్రము భావించుకొని అతండేయితండు ఇతండేఅతండు అను 
నిశ్చయముగలవాండై ఆ ఒక్క మనుష్యునినే నిస్స్పందేహముగందెలిసికొనినట్లు 
తత్పదమయినది ప్రపంచమునకు ముఖ్యకారణమయిన పరబ్రహ్మమును మాయాశబళిత- 
మయిన ఈశ్వరుని ఆ ఈశ్వరునియొక్క దేహ్య(త్రయమును కనంబజుచును. 
త్వంపదమయినది అవిద్యను, అవిద్యాప్రతిబింబుని, ఆ యవిద్యాప్రతిబింబునియొక్క 
శరీరోపాధియందు అధివ్భానకూటస్టుని కనంబజుచును. అసిపదమైనది ఆ ఇరువురను 
ఒక్కండే యని ఐక్యపజుచును. కాంబట్టి ఈ రెంటియందును ఉపాధులగు మాయను 
అవిద్యను వానికార్యములగు సకల ధర్మమునువదలి “అఖండం సచ్చిదానందం మహావాక్యేన 
లక్ష్యతే” అనునట్లు పరిపూర్ణముగానుండు సచ్చిదానందము ఒక్కటియేయని యెజుం 
గుటయే ఈ సామవేదమహావాక్యార్థము. ఈ గుట్టెజింగినవారు ఆ యానందస్వరూపమే 
తామనునమ్మికయందు పట్టువదలక నిశ్చలచిత్తులై యుందురని భావము. 
అవ :- ఈ గ్రంథకర్తయొక్క యాచార్యులను సేవించువారి ఫలములు చెప్పంబడుచున్నవి. 
మ॥। అతులామ్నాయ మహోక్తులన్వెలయు విద్యానందమిమోదమౌ 

నతభక్తాళికిం దాని దెల్పును జిదానందాఖ్యుం డస్మద్గురుం 

డతని న్లాంచి నుతించువా రఖిల సౌఖ్య ప్రాపులై యుందు రా 

తతపుణ్యాత్ముల యందు సేవకుం డవిద్యం బాసి ముక్తుండగున్‌. 186 
టీకా :- అతులామ్నాయమహోక్తులన్‌-అతుల=సమానరహితమయిన, ఆమ్నాయ=బుగాది 
నాలుగు వేదములయందలి, మహోక్తులక=జాతివాక్యములు, గుణవాక్యములు, 
క్రియావాక్యములు, విధివాక్యములు, నిషేధవాక్యములు, అవాంతరవాక్యములు 
మొదలగువానియందు ముఖ్యములైన మహావాక్యములలో మేలైన “ప్రజ్ఞానం బ్రహ్మి” యను 
మొదలగు చతుర్విధవాక్యములచేతను, వెలయు=ప్రకాశించుచుండెడి, విద్యానందము= 
అష్టవిధానందములలో (ఆజవదియైన,) విద్యానందము, ఈ మోదమౌః= ఈ ఉపదేశించిన 
తత్త్వమస్యాది మహావాక్యముల వలన కలిగిన ఆనందమగును, నతభక్తాళికిక-నత =తన్నుం 
గూర్చి, భక్త=ఆరాధన నమస్మారములుచేయు శిష్యులయొక్క, ఆళికి౯=సమూహమునకు, 
అస్మద్దురుండు=నాయొక్క ఆచార్యుందైన, చిదానందాఖ్యుండు =చిదానందన్వామి, దాని౯=ఆ 
విద్యానందమును, తెల్పుక=తెలియంజేయును, అతని£ =అట్టి చిదానందస్వామిని, 
కాంచి=దర్శించి, నుతించువారు =స్తోత్రముచేయువారు, అఖిల=సమస్తములైన, సౌఖ్య= 
సుఖములను, ప్రాప్తలై =పొందినవారై, ఉందురు =లోకమునందుండుదురు, తత = 


492 కైవల్యనవనీతము 


మూండు పాదములను కలిగినదానా, వియన్ముఖా...కారిణీ-వియత్‌=ఆకాశమే, ముఖ= 
మొదలుగాంగల, ప్రభూత=పంచమహాభూతములయొక్కయు, విశ్వ=వాని వికారములయిన 
యిరువదియైదు తత్త్వములతోం గూడిన సర్వప్రపంచము యొక్కయు, జన్మ=పుట్టుకకు, 
కారిణీ=హేతుభూతురాలవైనదానా, దయాజలాశయా-దయా=కరుణకు సముద్రము 
వంటిదానా, మహాప్రధానతత్త్వబోధినీ-మహత్‌=అతిశయమగు, ప్రధానతత్త్వ=మిథ్యా 
స్వరూపమయిన సకలచరాచర ప్రపంచమును కలుగంజేసెడి మూలప్రకృతి స్వరూపమును, 
బోధినీ=(తన్నాశయించిన (బ్రహ్మవేత్తలకు) తెలియంజేయుదానా, నియంత్రిణీ = 
ప్రపంచకర్తలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివాది దేవతలను నవగ్రహాదులను 
వారివారికి కలుగంజేసిన హద్దులను మీటి నడువక యుండునటులం జేయుదానా, 
నిరంజనీ =తన్నుందెలియుటకు సాధనాంతరాపేక్షలేక స్ఫురించుదానా, మనీషిణీ=కేవల 
విజ్ఞానస్వరూపురాలవైనదానా, మనోన్మనీ=మనోన్మని యను ముఖ్యనామము గలదానా 
యని ప్రకరణాంతమందు కృతినాయిక సంబోధనపూర్వకముగా స్తుతింపంబడుచున్నది. 
తాత్పర్యము :- వేదములయందలి ధర్మమే స్వరూపముగాంగలదానవనియు పంచభూత 
వికారశరీరములేనందున వాతపిత్తశ్లేష్మాది వ్యాధులులేనిదానవనియు, సూర్యచంద్రాగ్ని 
ప్రకాశములును, వాగ్భవకామరాజశక్తికూటములును (ఈ కూటములును కాదివిద్యా, 
హాదివిద్యా, సాదివిద్యా యనియును పంచదశాక్షరియందుం జెప్పంబడును. ), గాయత్రి 
యందలి మూండుపాదములును, స్వరూపముగాంగలదానవనియు, ఆకాశము మొదలగు 
పంచభూతవికారములవలన కలిగిన జగత్తుయొక్క జన్మమునకు హేతుభూతురాలవైన 
దానవనియు, సముద్రముతో సమానమైన దయగలదానవనియు, అతిశయమైన 
మిథ్యాభూతమగు సమస్తస్థావర జంగమాత్మక ప్రపంచస్వరూపమైన మూల ప్రకృతిని తెలియ 
జేయుదానవనియు, దీపమును గనుటకు దీపమే సాధనమైనట్లు తన్నుంగనుటకు తానే 
సాధనముగాం దెలియంజేయుదానవనియు, ప్రజ్ఞానఘనస్వరూపిణియనియు, మనోన్మని 
యనుపేరుగల దానవనియు, ప్రకరణాంతమందు కృతినాయిక సంబోధన పూర్వకముగా 
స్తుతింపంబడుచున్నదని తాత్పర్యము. 

“శ్లో! శ్రీమద్వాగ్భవకూటైకస్వరూముఖపంకజా, కంఠాధఃకటి పర్యంతమధ్యకూట 
స్వరూపిణీ, శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ”-అని లలితాసహస్రనామమందు 
పంచదశాక్షరీ త్రిపురసుందరీ మహామంత్రమందు, కాదివిద్య, వాగ్భవకూటమని, అదిశిరస్సు 
మొదలు కంఠమువటజకును, హాదివిద్య, కామరాజకూటమని, అది కంఠము మొదలు 
నడువువజకును, సాదివిద్య, శక్తికూటమని, అది నడుము మొదలుకొని 
పాదములవఅకును, ఈ మూండుకూటములయందును హ్రీంకారత్రయ ముండుటవలన 


245 


కైవల్యనవనీతము 489 


తాత్సర్యము :- భూమియందు ఈ (గంథముయొక్క (ప్రథమభాగమున తత్త్వబోధప్రకరణము, 
బ్రహ్మజ్ఞానమును ఇచ్చునట్టి ప్రమేయభాగమగును. రెండవభాగమయిన సందేహనివారణ 
ప్రకరణము, తత్త్వజ్ఞానమును తెలిసికొనందగిన ప్రమాతలగు మనుష్యులయొక్క (భ్రమతోం 
గూడిన అంధకారమును నశింపంజేయందగినట్టి ప్రమాణభాగమగును. ఆ రెండు 
ప్రకరణములతోంగూడి కైవల్యమనెడి శ్రేషుయిన నవనీతమనునట్లుగా ముల్లోకముల 
యందుంబూజింపందగినదియై (ప్రకాశించును. ఇట్టి గ్రంథమును పఠించినను వ్రాసినను 
వినినను, పరంపరగా వచ్చిన జన్మబంధములు వీడునని తాత్పర్యము. ఇందువలన ప్రమేయ, 
ప్రమాణములను రెంటిని తెలిసికొనువాండు ప్రమాతయని అంతరత్రిపుటి స్పష్టమగుచున్నది. 


అవ :- ఈ [గ్రంథకర్త తన యాచార్యులవలన కలిగిన ఆనందసంపదను కొనియాడు 
చున్నాండు. 
ఉ|| దాసునింజేసి మూర్ధ్నిం బదతామరసంబుల నిల్పి విద్య హృ 

ద్వాసముగా నొనర్చి శివతత్త్వము నీవని నమ్మం బల్మి యు 

ల్లాసముం జెంద మానుషవిలాసముతోడం జిదంబరేశుండీ 

భాసురదేశికుండయిన భాగ్యమె భాగ్యము పల్క శక్యమే. 188 
టీకా :- దాసునింజేసి -దాసుని౯=(నన్ను తనకు) సేవకునిగాను, చేసి=ఒనర్చి, 
మూర్ణిక=నా శిరస్సునందలి సహస్రారకములయందు, పదతామరసంబులక£=(తనయొక్క 
పాదములనెడి, పద్మములను, నిల్పి=ఉంచి, విద్యక =శ్రీచక్రార్ధదేవతాస్వరూపమయిన) 
(బ్రహ్మవిద్యను, హృద్వాసముగాః-హృత్‌=అంతఃకరణమందు, వాసముగా£=నివాస 
మగునట్లుగాను, ఒనర్చి=కలుగంజేసి, శివతత్త్వముక=తత్త్వమస్యాది మహావాక్యార్థ - 
మయిన పరమశివస్వరూపమును, నీవని =నీవేయుని, నమ్మబల్మి-నమ్మ£౯=సర్వ 
సందేహములు నివారణమౌనట్లుగాను, పల్మి=ఉపదేశించి, ఉల్లాసముంజెంద౯- 
ఉల్లాసము౯=[బ్రహ్మానందమును, చెంద౯=పొందునట్లుగాను, మానుషవిలాసముతోడ౬ = 
మనుష్యాకృతిగాను, చిదంబరేశుండు -చిదంబర =చిదంబర క్షేత్రమందుండెడి (లేక) 
జ్ఞానాకాశమందుండెడి, ఈశుండు =(పరబ్రహ్మమయిన,) నటేశుండు, ఈ=ప్రత్యక్షముగా 
నవతరించిన చిదానందనాథుందను పేరుచేతను, భాసుర =ప్రకాశమానుండగు, దేశికుం 
దు=ఆ చార్యుండు, అయిన =అయినట్టి, భాగ్యమే =సంపదయే, భాగ్యము =సంపద, పల్మ 
శక్యమే=దానిని ఇట్టిదని చెప్పుటకు శక్యమా, (అనంగా) శక్యము గాదనుట. 
తాత్పర్యము :- నన్ను తనకు సేవకునిగాచేసికొని నాశిరస్సునందలి సహ(స్రారకమలమందు 
తనయొక్క పాదములనెడి పద్మములనుంచి శ్రీచక్రార్థదేవతాస్వరూపమయిన (బ్రహ్మవిద్యను 


490 కైవల్యనవనీతము 


అంతఃకరణమందు నివాసమగునట్టుగాను కలుగంజేసి తత్త్వమస్యాది మహావాక్యార్థమయిన 
పరమశివస్వరూపమును నీవేయని సర్వసందేహములు నివారణమౌనట్లు ఉపదేశించి 
(బ్రహ్మానందమును పొందునట్లుగాను చిదంబర క్షేత్రమందుండెడి పరబ్రహ్మమయిన నటేశుం 
దే ప్రత్యక్షముగ నరరూపముతో నవతరించి చిదానందనాథుందను పేరుచేత ప్రకాశమానుం 
డగు ఆచార్యుండయినట్టి సంపదయె సంపద. అట్టి సంపద యిట్టిదని చెప్పుటకు 
అశక్యమగునని తాత్సర్యము. “శ్రీగురోః పాదుకామూర్శ్ని శ్రీచక్రం హృది సంస్థితమ్‌, శ్రీవిద్యా 
యస్య జిహ్వాగ్రే స సాక్షాత్‌ పరమశ్శివఃి అనంగా శిరమున గురుపాదములను, 
హృదయమున శ్రీచక్రమును, వాక్కున బ్రహ్మవిద్యయుంగలంవాండు సాక్షాత్సరమ 
శివుండని భావము. కాంబట్టి ఇట్టి మహాభాగ్యమునకంటె ఎక్కుడైనది వేటొండులేదని 
కొనియాడుచున్నాండు. 
అవ :- ఈ గ్రంథశ్రవణముయొక్క ఫలమును జెప్పుచున్నారు. 
చ॥ సకలనదీజలంబులను స్నానముం జేసిన తతృ్ఫలంబు దే 

శికపదశీతలాంబువుల శీకర మొక్కటి చల్లుకొన్న య 

ట్లకుటిల మైన యీ పరమమైన ప్రబంధము నాలకించినః 

వికసను లౌదు రెం దఖిలవిద్యలు నేర్చిన సూరులంబలెన్‌. 189 


టీకా :- (ఇలక=పుడమియందు) సకల నదీజలంబులక-సకల=సమస్తములయిన, 
నదీ=(గంగ, గోదావరి, కావేరి మొదలగు) పుణ్యనదులయొక్క జలంబులక =తీర్ధముల 
యందు, స్నానముంజేసిన =అవగాహన మొనరించిన, తత్భ్సలంబు =ఎట్టి ప్రయోజనమౌ 
ఆ ప్రయోజనము, దేశికపదశీతలాంబువులక౯-దేశిక= బ్రహ్మవిదుండైన ఆచార్యునియొక్క 
పద=పాదప్రక్షాళణనము చేయంబడిన, శీతల=తాపత్రయములను నివారణచేయందగిన, 
అంబువులక=చల్లని ఉదకబిందువులలో, ఒకటి =ఒకదానిని, చల్లుకొన్నక=(తన శిరస్సుమీం 
ద) ప్రోక్షించుకొనినను (అగును), అట్లు=ఆ ప్రకారముగాను, అకుటిలమైన =నిష్కల్మషమైన, 
ఈ =కైవల్యనవనీతమనెడి యీ, పరమ =నిరతిశయమైన, ప్రబంధము =శాస్తమును, 
ఆలకించిన౯=(ఆచార్యముఖముగా) (శ్రవణము జేసినను, ఎందు౯=ఏ సమయమందును, 
అఖిలవిద్యల౯=ఎల్లవిద్యలను, నేర్చిన=అభ్యసించిన, సూరులంబలె£౯=పండితులవలను, 
వికసనులు బెదురు =(బ్రహ్మతత్త్వజ్ఞానముచేత) ప్రకాశించినవారు కాంగలరు. 

తాత్పర్యము :- శిష్యుండా! భూమియందు గంగాగోదావరీకావేర్యాదినదులలో స్నానముం 
జేసిన నేమి ప్రయోజనమో ఆ ప్రయోజనము బ్రహ్మవేత్తయైన ఆచార్యునియొక్క 
పాదటప్రక్షాళనతీర్థములో ఒకబిందువును తనశిరస్సుమాందంజల్లుకొనిననగును. అట్టి 


246 


కైవల్యనవనీతము 491 


ప్రయోజనమును కలుగంజేయునట్టి నిష్కల్మషమైన ఈ కైవల్యనవనీత మనెడి యోగ 
శాస్త్రమును ఆచార్యముఖముగా వినినచో నేసమయములయందును ఎల్లవిద్యలనభ్యసించిన 
పండితులవలె బ్రహ్మతత్త్వజ్ఞానముచేత ప్రకాశించివారగుదురని తాత్పర్యము. 

అనంగా, “స్నాతం తేన సమస్తతీర్ధనిచయే దత్తం మహీమండలం, విప్రేభ్యః 
పితృదేవతాస్సురగణాస్సర్వేపి సంతర్చితాః, జప్తా మంత్రసహస్రకోటిరమునా తప్తం చ 
తీవ్రం తపో, యస్య బ్రహ్మవిచారణే క్షణమపి ప్రాప్నోతి ధైర్యం మనఃి-అను శ్లోకార్థము 
చొప్పున ఒకక్షణమైనను బ్రహ్మవిచారణయందు మనస్సు నిలిపినవానికి గంగాదిసమస్త 
పుణ్యతీర్ధస్నానఫలమును, విప్రోత్తములకు భూమండలమంతయు దారపోసినఫలమును, 
పితృదేవతలను త్రిమూర్యాదిసర్వదేవతలను తృప్తినొందించిన ఫలమును, గాయత్ర్యాది 
సహగస్రకోటి మంత్రములను జపించుటవలన కలిగిన ఫలమును, కృభ్రచాంద్రాయణాది 
వ్రతములవలన కలిగినఫలమును కలుగునని తాత్పర్యము. 


కాంబట్టి తత్త్వజ్ఞానమును ప్రబలింపంజేసి సకలసందేహములను నివారణచేయునట్టి 
ఈ కైవల్యనవనీతమును (శవణముంజేయువారికి6 బైనంజెప్పినట్టి శ్రేష్టమైనఫలము 
లభించునని భావము. 


అవ :- ఇష్టదేవతయగు కృతినాయిక “మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని” 
యను ప్రమాణమునుబట్టి ప్రకరణాంతమందుం గొనియాడంబడుచున్నది. 


పంచచామరము॥ త్రయీమయీ నిరామయా త్రిధామకూటపాదినీ 

వియన్ముఖాఖిల ప్రభూత విశ్వజన్మ కారిణీ 

దయాజలాశయా మహాప్రధానతత్త్వబోధినీ 

నియంత్రణీ నిరంజనీ మనీషిణీ మనోన్మనీ. 190 
టీకా :- త్రయామయీ-త్రయీ వని. శ్రుతిః స్రీ వేద అమ్నాయ స్రయీ ధర్మస్తుత ద్విధిఃొ 
బుగ్యజుస్సామములనెడి మూండు వేదములయందలి బ్రాహ్మణక్షత్రియవై శ్యాదులకు 
నిర్ణయింపంబడిన ధర్మములే స్వరూపముగాం గలదానా, నిరామయా=(ఆమయము 
లనంగా దేహసంబంధములగు వ్యాధులు, అట్టి పంచభూతవికారమైన దేహము లేనిది 
గనుక) వ్యాధులు లేనిదానా, త్రిధా మకూటపాదినీ -త్రిధామ -త్రి =మూండువిధములయిన, 
ధామ=తేజస్సులును (అనగా సూర్యచంద్రాగ్నుల కాంతులును లేక బ్రహ్మ, విష్ణు, రుద్రులకు 
స్థానములు) కూట, వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూటములను పంచదశాక్షరియందలి 
మూండుకూటములును, పాదినీ=(ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవికము లనెడి భూలోక, 
భువర్గ్లోక, సువర్లోక స్వరూపములయిన వ్యాహృతులతోం గూడిన గాయటత్రియందలి) 


496 కైవల్యనవనీతము 


కనుపర్తి వేంకట రామ శ్రీవిద్యానందనాథ కృత 
కైవల్యనవనీతము-యోగవేదాంత ప్రబంధము 


ప్రాచీన మంత్రదాతలకు -గురువులకు-పితరులకు. 
ప్రత్యేకించి అస్మద్‌ విద్యాగురువులును కనుపర్తి మజరా వినోదరాయునిపాలెం, 
ఒంగోలు తాలూకాలో 1957 వరకు జీవించియున్న కీర్తిశేషులైన 
శ్రీ కనుపర్తి అప్పయపంతులుగారి పుణ్యస్మృతికి సభక్తికంగా సమర్పణ. 











ఈ [గ్రంథము 
దా॥ నడిపినేని సూర్యనారాయణ, 
వారి ధ॥ప॥ కోటేశ్వరమ్మగార్ల ఆర్థికసాహాయ్యముతో 
ముద్రింపబడినది. 


247 


కైవల్యనవనీతము 493 


యీ మూండును (భూమధ్యములనియు, ఉత్పత్తిస్థితిలయములకు కారణభూతములైన 
బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథులనియు నెఖుంగందగినది. ఈ పంచదశాక్షరీ 
మహామంత్రమందు కకారత్రయము హకారద్వయముచేరి శివబీజములు. మొదటికూట 
మందు ఏ-ఈ-ల, అనియు, రెండవకూటమందు, స-ల యనియు, మూందవకూటమందు 
స-ల యనియుం జెప్పంబదెడి ఈ యేడును శక్తివీజములు. హ్రీంకారములు 
మూండును ఉభయాక్షరములు. ఈ పంచదశాక్షరి త్రిశతినామముల యందలి యిరువది 
నామములకు నొక్కొక్కబీజముగాను, హయగ్రీవస్వామి అగస్తుల కుపదేశించినట్టుగా 
లలితోపాఖ్యాన మందున్నదని యెజుంగునది. 


అవ :- ఆదరాద్ద్విరుక్తియను లక్షణముచేత కృతినాయికయగు శివకామసుందరీదేవి 
మటియును స్తుతింపంబడుచున్నది. 
మాలిని॥ _నిరుపమసుఖమూర్తీ నిత్యసత్యానువర్తీ 

సరసగుణమతల్లీ సాధుహృత్మృల్పవల్లీ 

హరిహరజనయిత్రీ హంసమంత్రార్థదాత్రీ 

కరధృతసృణిపాశా కమ్రుసంవిత్రకాశా. 191 
టీకా :- నిరుపమ=ఉపమింపంగూదని, సుఖ=బ్రహ్మానందమే, మూర్తీ=స్వరూపముగాం 
గలదానా, నిత్యసత్యానువర్తీ -నిత్య=త్రికాలములయందును నశించని, సత్య=సత్యస్వరూపుం 
డైన పరమాత్మతోడను, అనువర్తీ=వేబుపాటులేని స్వభావముచేం గూడియుండుదానా, 
సరసగుణమతల్లీ-సరస =శృంగారాది నవరసములతోంగూడిన, గుణ=శాంతశమద 
మాద్యనంత కళ్యాణగుణములచేత, మతల్లీ=శ్రేష్టురాలవైనదానా, సాధుహృత్మల్పవల్లీ- 
సాధుహృత్‌ =సద్హ్భృదయులైన పెద్దలకు, కల్పవల్లీ =ఇష్టార్థముల నిచ్చుటయందు 
కల్పవృక్షపుతీంగవంటి దానా, హరిహరజనయిత్రీ-హరి =విష్ణువునకు, హర=రుద్రులకును, 
జనయిట్రీ=తల్లియెనదానా, హంసమంత్రార్థదాత్రీ-హంస =హకార బిందు సకారరూపములైన 
పురుషపుత్ర స్తీ ప్రవాహరూపముగ నొప్పెడి, మంత్ర=రహస్యముల యందలి, అర్థ= 
తాత్పర్యమును, దాత్రీ=ఇచ్చుదానా, కరధృతసృణిపాశా-కర=నాలుగు హస్తములలోపల 
ఊర్థ్వహస్తముల రెంటిచేతను, ధృత=ధరింపంబడిన, సృణి =అంకుశమును, పాశ= 
వల్లెత్రాడును గలదానా, కమనంవిత్ర్రకాశా-కమ =మనోహరమైన, నంవిత్‌= 
బ్రహ్మజ్ఞానముచేత, ప్రకాశా=ప్రకాశించుదానా. 
తాత్పర్యము :- ఉపమానరహితమైన బ్రహ్మానందమే స్వరూపముగాంగలదానవనియు 
త్రికాలములయందును నశింపని సత్యస్పరూపుండైన పరమాత్మతోడను అగ్నియందలి ఉష్ణకక్తి 


494 కైవల్యనవనీతము 


అగ్నికి వేటుగానుండనటులం గూడియుండుదానవనియు, శృంగారాది నవరసములతో 
గూడిన శాంతశమదమాది కల్యాణగుణములచేత శ్రేష్టరాలవనియు, మంచి హృదయము 
గలపెద్దలకు అభీష్టములు గలుగంజేయుటయందు కల్పవృక్షమువంటి దానవనియు, 
విష్ణువునకును, రుద్రునకును తల్లియైనదానవనియు, హంసమంత్రార్థమును దెలియం 
జేయుదానవనియు నాలుగుహస్తములలోపల ఊర్థ్వహస్తద్వయముచే ధరింపంబడిన 
అంకుశమును వల్లెత్రాడును గలదానవనియు, బ్రహ్మజ్ఞానముచేత ప్రకాశించుదాన వనియు 
తాత్పర్యము. 
-గద్య- 
ఇది శ్రీపంచదశాక్షరీవిద్యానవద్యస్వరూపశ్రీ శివకామసుందరీ 
కృపాకటాక్షవీక్షాసమాసాదిత కవితాకలిత కాశ్యపసగోత్ర పవిత్ర వేంకయ 
మంత్రిపుత్ర నిఖిలనిగమాగమాంత ప్రబోధ కనుపర్తివేంకటరామశ్రీ విద్యానందనాథ 
విరచితంబైన టీకాతాత్సర్యసహిత కైవల్యనవనీతంబను మోక్షశాస్తంబునందు 
సందేహనివారణంబను ద్వితీయ ప్రకరణము. 
సర్వము సంపూర్ణము. 
శ్రీః 


248 


కైవల్యనవనీతము 495 


పితరులనగా నెవరు? 


పితృ-(పుం) పాతి-రక్షతి ః వా తృచ్‌ పితా పితరౌ (ద్వివ)-పితరః (బహువచనం)- 
మాతాపితా-జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ। రఘువంశం-1-1-ఆది పితరులు 
పార్వతీపరమేశ్వరులు. పూర్వపురుషులు-వంశప్రవర్తకులు పితృవర్గము-ప్రజాపతి పుత్రులు 
-అగ్నిష్వాత్తులు-మున్నగు దివ్యపురుషులు-Fore Fathers, Ancestors, The 
manes : పితృయజ్ఞః తర్పణమ్‌ -మనుస్మృతి-3. 70. కవ్యం-పితరులకిచ్చు అన్నము - 
పితరుల సమూహమని అర్థము. జన్మకారకులు -విద్య చెప్పిన గురువులు -వృద్దులు - 
ఆపదలో రక్షించినవారు-మంత్రదాతలు -పితృస్థానీయులు. 
పితరులు సూక్ష్మశరీరము కలవారు-MANES. వీరికి త్రసరేణు ప్రమాణ 
శరీరముండును. అనూచానవేద విద్వాంసులు. వేదజ్ఞానమునందించువారు. సంఘమును 
రక్షించువారు. 
సత్య జ్ఞానేన దానేన జనాని పాన్తి రక్షన్తి తే పితరాః జ్ఞేయాః 
-పంచమహాయజ్ఞవిధి - స్వామి దయానందసరస్వతి. 
శ్లో అజ్ఞో వై భవతి బాలః పితా భవతి మంత్రదః 
మనుస్మృతి-20వ అధ్యాయం 153 శ్లోకం. 
మంత్రదీక్షను ఇచ్చి మంత్రజ్ఞానమును కలిగించి, మోక్షమార్గబోధకులైన -గురువులే, 
పితరులు. 
శ్లో; సభా చ మా సమితిశ్చావతాం ప్రజాపతేః దుహితరౌ సంవిదానే। 
యేనా సంగచ్చా ఉప మా స శిక్షాచ్చారువదాని పితరః సంగతేషు॥ 

- అథర్వవేద భాష్యం 7వ కాండ-1వ అనువాక. సూక్త. 13 
మంత్ర-1 పుటలు 18,19-ప్రాఫెసరు విశ్వనాథవిద్యాలంకార “సభా-సమితికే సదస్యోం 
కో సభాపతి, ఉన్మేసమ్మానార్థ్‌ 'పితర్‌ కహతాహై, వే సామ్రాజ్యకే రక్షక్‌ హై అతః పితర్‌ 
హై”- సభాపతి. సభ, సమితి సభ్యులను వారి గౌరవము కొరకు - 'పితరులారా అని 
సంబోధించును. సభా, సమితిలోని సభ్యులు పితరులు శుకుడు-పవరి యను పితరుల 
కన్యను వివాహము చేసుకొనెనని పురాణములలో కలదు. 

-నడిపినేని సూర్యనారాయణ, 
రిటైర్డు ప్రిన్సిపల్‌, 
కందుకూరు. 














